ఆహ్వానము 


అభినవ పోతన 
శ్రీ వానమామలై వరదాచార్యులు 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ సంఖ్య : 98 
ఆహ్వానము 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


మొదటి ముద్రణ : 1957 
దేశోద్ధారక (గ్రంథమాల 
ద్వితీయ ముద్రణ: అక్టోబర్‌,2019 


తెలంగాణ సాహిత్య అకాడమి 


ప్రతులు : 1000 


వెల: *శ5ం 


ముద్రణ : కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 


ప్రచురణ - ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500 004. 
దూరవాణి : 040-29703142. 


Publication No : 98 


Aahvaanamu 


Sri Vaanamaamalai 
Varadaachaaryulu 


1StEdition : 1957 
Deshoddharaka Grandhamala 


2Md Edition : October, 2019 
Telangana Sahitya Akademi 


Copies: 1000 


Price :Rs. 50/- 


Printed at : Karsak Art Printers 


For Copies : 

Telangana Sahitya Akademi, 
Kalabhawan, Ravindra Bharathi, 
Hyderabad - 500004. 

Ph :040-29703 142 


మామాట 


అభినవ పోతన శ్రీమాన్‌ వానమామలై వరదాచార్యుల వారి గేయ ఖండికల 
సంపుటి “ఆహ్వానం”. వరదాచార్యులు పద్యం ఎంత గొప్పగా రాయగలరో గేయం 
అంత అందంగా రాయగలరు. 

దేశ స్వాతంత్ర్యం కోసం యువతను ఆహ్వానిస్తూ సాగిన గేయాలు, మహాత్మా 
గాంధీ గురించి, ఆయన శాంతి సత్యాహింసల సందేశాల గురించిన గేయాలు 
ఇందులో ఉన్నాయి. “నిజమే” నుండి “'చంటిబిడ్డడు' వరకు ఒక మహాత్మా గాందీ 
గురించి అనేక విధాలుగా వర్ణించిన కవితలు ఒక చిన్న కావ్యమన దగినంతగా 
ఉన్నాయి. రైతు రాజు గేయనాటిక విశిష్టరచన. 

స్వాతంత్ర్య పోరాట కాలానికి సంబంధించిన అనేక దేశీయ దృశ్యాలిందులో 
ఉన్నాయి. 

గేయాలు మాత్రాబద్ధంగా పాడుకునే విధంగా ఉన్నాయి. 

మహాత్ముల నుండి సామాన్యుని వరకు కవితా వస్తువులేనని ఆనాడు 
వస్తుపరంగా నిరూపించారు వరదాచార్యులు. 

ఆధునిక గేయ కవిత్వానికి, సమకాలీన ఇతివృత్తాలకు ఆవాహన పలికినదీ 
గేయసంపుటి. 

దేశోద్దారక గ్రంథమాల పక్షాన 1957లో వట్టికోట ఆళ్వారు స్వామి 
ముద్రించిన ఈ గేయ సంపుటి ఈనాటి సాహిత్యాభిమానులను అలరిస్తుందని 
తెలంగాణ సాహిత్య అకాడమి పునర్ముద్రణ చేసి అందిస్తుంది. 


23.10.2019, 
హైదరాబాద్‌. - తెలంగాణ సాహిత్య అకాడమి 


మకుటాలు 


va 


ఆవాహన 

పీఠిక 

రచయిత పరిచయం 

జందెపు పోచలు 

అంకితము 

తొలిపలుకు 

విజయగీతి 

నిజమే? (నుండి) చంటిబిడ్డడు (వరకు) 
(పూజ్య బాపూను గురించి 36 గేయాలు) 


. రైతురాజు (గేయ నాటిక) 


ధనము 
కోకిలా! 
ఎవరో! 
విరహాబి 

(a) 
పంచశీల 
బుదగీతి 

® 

అపూర్వ దీపావలి 
నవంబరు 1 వ తేది 
పతాక వందనం 


. వైష్ణవ గీతము 


మనవి 


21 - 


50. 
bl; 
52. 
58. 
54. 
ర్‌ర్‌. 
56. 
57. 
ర్‌రి. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 


లోకాభిరామాయణము 
క్షేతయ్య 

వరాల భీమన్న 
కపాలమోక్షము 
రాజ[ప్రముఖుడు నైజాం 
గ్రామోద్ధరణము 
ఆహ్వానము 

ఓ రాజా! 

ఎన్నాళ్ళు? 
సూర్యచక్రము - చంద్రరేఖ 
కాళోజీ కవి 
సమ్మతము 
వల్లభభాయి స్కృతి 
సమగతి 

భాగవతము 


ప్రతాప ప్రశంస 


WIEN 


87 
91 
92 
94 
96 
99 
101 
103 
105 
108 
110 
112 
114 
116 
118 
120 


ఆవాహన 


భాగవతం వంటి పోతన జీవితాన్ని మహా కావ్యంగా రచించి, “అభినవ 
పోతని గా ఆంధ్ర సాహితీజగత్తుకు అభిమాన పాత్రులైన శ్రీ వానమామలై 
వరదాచార్యులగారి ఈ ఖండకావ్య సంపుటిని మా గ్రంథమాల ప్రచురణగా వెలువరించు 
భాగ్యం కలిగించినందులకు ఆచార్యులవారికి మొదట కృతజ్ఞత లర్బించుకుంటున్నాం. 
ఇంకా అచ్చు కావలసిన వెన్నో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా పేర్కొనవలసింది 
“పోతన మహా కావ్యం.” చాలా సంవత్సరాల నుంచి ఆ గ్రంథ ముద్రణకై ఎన్నోవిధాలా 
కృషి జరుగుతున్నది. ఈ సందర్భాన ఒక శుభవార్తను అందజేస్తున్నాం. 
శ్రీ ఆచార్యులవారు తమ పోతన మహా కావ్యాన్ని మా గ్రంథమాలకు గౌరవము 
చేకూర్చడమేగాక, ఆంధ్రులంతా ఉవ్విళ్లూరుతున్న ఆ [గ్రంథ ప్రచురణకు అవకాశం 
కలిగించినందుకు వారిని ప్రస్తుతించడానికి మాటలు చాలవు. 


శ్రీయుతులు పల్లా దుర్గయ్య, దేవులపల్లి రామానుజరావుగార్లు సహృదయంతో 
ఈ కవి - వారి కవితనుగురించి తమ అమూల్యాభిప్రాయాలను వెలిబుచ్చారు. వారి 


సహకారానికెంతైనా కృతజ్ఞులం. 


ఈ [గ్రంథ ముద్రణ భారంలో భాగస్వాములై శ్రీ కొత్వాల్‌ వీరభద్రరావు (సంగెం) 
గారు రు.200 లు గ్రంథమాలకు విరాళం ఇచ్చారు. అట్లే గ్రంథమాల నిర్వహణకై 
ఆర్థికంగా, నైతికంగా దేశీయులు సాయపడుతున్నారు. వారందరికీ హృదయపూర్వక 
నమస్మారాలు. 


దేశోద్దారక గ్రంథమాల, విన్నవించు : 
సింకిద్రాబాదు, వట్టికోట ఆళ్వారుస్వామి 
క్రయ 195? స్థాపకుడు, ప్రకాశకుడు 


పీఠిక 


“ఆహ్వానము” అను యీ ఖండకావ్య సముచ్చయము తమ అనేక ఆముద్రిత 
రచనలనుండి వరదాచార్యులవారు ఏరి కూర్చి ప్రకటించిన మలి సంపుటము. తొలి 
సంపుటియైన “మణిమాలి యిప్పటికి పదునైదు సంవత్సరాల క్రితము ప్రకటితమై 
ఆధునికాంధ్ర కవి వండితుల మన్ననల నందుకొనినది. “మణిమాలి 
ప్రకటనానంతరము గడచిన పదునైదు సంవత్సరాలలో వరదాచార్యులవారు “పోతన” 
మహాకావ్య రచనలో నిమగ్నులై యున్నప్పటికిని అప్పుడపుడు అనేక ఖండకావ్య 
రచనలను గూడ గావించియున్నారు. వానిలో కొన్నింటిని యీ [గ్రంథములో 
క్రోడీకరించుట జరిగినది. అచిరకాలములో 'పోతని మహా కావ్యమును ఆంధ్ర 
పాఠకలోకమునకు అందించగలరని ఆశించవచ్చును. పోతన మహాకావ్య 
రసామృతము ఆరగించుటకై రసికాంధ్రలోకమునకు యీ (గ్రంథము “ఆహ్వానము”. 


శ్లేషను యింత రమణీయముగా ఉపయోగించిన కవులు ఆధునికాం(్ర 
వాజ్మయమున లేరనిచెప్పినచో అతిశయోక్తి కాజాలదు. సంగీత సాహిత్యములకు 
ఆటపట్టయిన విద్వత్‌ కుటుంబమున ఆచార్యులవారు జన్మించినారు. వీరు తమ 
జీవితములో అధికభాగమందు పల్లెటూళ్లలో ప్రకృతిమాతయొడిలో ఉపలాలితు 
లయినారు. అడుగడుగున జాతీయ భావాలచే ఉత్తేజితులైనారు. వీని యన్నింటి 
ప్రభావము ఆచార్యులవారి రచనలలో కనుపించుచున్నది. విశేషించి యీ గ్రంథము 
లోని రచనల యందు సమకాలిక సమాజ విమర్శనము ప్రతి పదమునందును 
ప్రతిబింబితమగుచున్నది. 


భారతజాతి పిత గాంధీమహాత్ముని హత్యకు సంతప్తమైన వీరి హృదయము ఆ 
ఉదారచరితుని, అమృతమూర్తిని బహువిధముల సాక్షాత్మరించుకొనినది. ఈ 
సాక్షాత్మారము ఆచార్యువారి మనస్తత్వమునకు మంచి దర్పణముగా నున్నది. 
ఆచార్యులవారి బాపూజీ అమరుడు. సత్యమే అతని స్వరూపము, నిరుపేదప్రజల 
సేవయే అతని నిత్యకృత్యము. ఆ ఉదారచరితుని అస్థికలు భారతదేశమును 
పావనము గావించు మంత్రపూతాక్షతలు. ఆ పనియంతయు ఆత్మగేహముగావించు 


7 


కొనిన గాంధీజీ కవిగారి దృష్టిలో మానవుడుగా వచ్చిన మాధవుడు. సత్యవంతుడు. 
దేశభక్తుడు, కర్మవీరుడు, సర్వసముడు, లోకబాంధవుడు, భజనపరుడు, 
చంటిబిడ్డనివంటి నిరాడంబరుడు, శత్రువునకు గూడ మిత్రుడైన మహానుభావుడు. 
ఈ విధముగా జాతిపిత అమృత మూర్తిని అవలోకించిన ఆం(ధ్రకవులలో 
ఆచార్యులవారు అగ్రగణ్యులు. శ్రీరామకథను గానముచేసిన వాల్మీకివలె 
మోహనదాసుని పవిత్రచరిత్రను వరదాచార్యులవారు కావ్యగానము గావించినారు. 


రైతు జీవితమును ఆచార్యులవారు యిందు మనోహరముగా చిత్రించినారు. 
రైతుకు సూర్యుడు, చంద్రుడు నిత్య నీరాజనము లిచ్చువారట, వాయుదేవుడు 
వింజామరలు వీచుచున్నాడట. భూదేవికి అతడు తాకినవెంటనే పులకలేపారినవి. 
గోమాతకు పాలచేపులు మీరినవి. ఆకాశగంగ అతనిని అభిషేకించుచున్నది. ఈ 
సుందర దృశ్యము పల్లెటూరి నిష్కల్మష జీవనము వంక నాగరికులను 
ఆకర్షించుచున్నది. వర్షాలను ఆచార్యులవారు ఎంత చక్కగా వర్ణించినారో చూడుడు, 
వానలు వసుధారాణికి తలబ్రాలట, పాడు కరువులకు బాణాలట, పంటచేలకు 
ప్రాణాలట, కాపు కన్నులకు ముత్యాలట, వరికర్రల నోళ్లకు చనుబాలట. ఇందలి 
భావము, శైలి ఆచార్యులవారి ప్రత్యేకతకు నిదర్శనము. ఇటువంటివి యీ 
ఖండకావ్యములో మరెన్నియో కలవు. ఈనాడు మన దేశములో వ్యాపించియున్న 
అవినీతిని ఆచార్యులవారు చాల చక్కగా ఎత్తి చూపించి, కవులు యెన్చుకోబడని 
శాసనకర్తలని నిరూపించియున్నారు. దేశభక్తిలో మోసము, దేవుని గుడిలో మోసము, 
రామచంద్ర రూపములో రావణాసుర విలాసము అని చెప్పినపుడు నేటి సమాజ 
పరిస్థితి చక్కగా చిత్రితమగుచున్నది. 


కోకిల నుద్దేశించి, 


“గానమునకు తగు రూపము 
గాంచనైతి నను చింతే, 
గానము రూపమును లేని 
కాకము గతిని దలంతే.” 


“అన్ని నాకె యుండవలయు 
ననుకొనుటే పెనుదోషము 
ఉన్నదానితో తృప్తిని 
నొందుటయే సంతోషము.” 


అని కవివాణి వ్యంగ్యముగా దేశీయులకు సకాలములో సరియైన హెచ్చరికను 
గావించినది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణము జరిగిన నవంబరు ఒకటవ తేదీని 
అతిలోకసుందరమైన నవాంబరముగా ఆచార్యులవారు వర్ణించియున్నారు. ఈ 
గేయముతో పాటు “అపూర్వ దీపావళి” ఆచార్యుల వారి ప్రత్యేకతను సూచించగల 
మచ్చుతునకలు. ఈ విధముగా యీ గ్రంథములోని ప్రతి శీర్షికయందును 
ఆచార్యులవారి ప్రత్యేక వ్యక్తిత్వము ప్రత్యక్షమగుచున్నది. తెలంగాణ కవులలో 
అ(గగణ్యులైన ఆచార్యుల వారికి సకలాంధ్ర కవులలో సమున్నత స్థానము కలదు. 
ఈ ఖండకావ్యసంపుటికి హృదయపూర్వకమైన సుస్వాగతము. తాము జేయుచున్న 
సాహిత్యపు విందును ఆరగించుటకు విచ్చేయవలెనని వరదాచార్యులవారు పంపిన 
యీ “ఆహ్వానము” రసికాంధ్ర ప్రీతి గావించగలదని ఆశించు చున్నాను. 


హైదరాబాదు, 
హేమలంబ - దేవులపల్లి రామానుజరావు 
కార్తీక బ. విదియ 


రచయిత పరిచయం 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


జననం 3 19183 
చిరునామా : జనతా కళాశాల, దోమకొండ, 


(నిజామాబాదు జిల్లా) 


కార్యకలాపాలు : సాహిత్య రచన 

అభిరుచి : సాహిత్యము, సంగీతము 

రచనలు-ముద్రితం : మణిమాల (ఖండకావ్యం), ఆహ్వానం 
అముద్రితం : పోతన (పద్యకావ్యం), నాటికలు, 


బుర్ర కథలు, సాహిత్య వ్యాసాలు 


అభిమాన రచయితలు : సరస కావ్య రచయితలు. 


1957 


10 


జందిపు పోచలు 


“ఆహ్వానము అను ఈ ఖండకావ్య సంపుటి రచయిత శ్రీ వానమామలై 
వరదాచార్యులు జగమెతిగిన బ్రాహ్మణులు. పోతనగారి జీవితమును నూతన 
మహాకావ్యముగా రచించి, దాని ముద్రణకు పూర్వమే “అభినవ పోతన)” 
బిరుదాంకితులయినవారు శ్రీ ఆచార్యులవారు. ఏవంగుణ విశిష్టులగు వీరికి జందెపు 
పోచలు వేయుడని కోరుట నాకెంతయు నాశ్చర్యము కలిగించినది. ఐన విధిలేదు. 
పరిచయవాక్యములు కోరినవారు మన్మిత్రులును, దేశోద్ధారక (గంథమాల 
ప్రచురణకర్తలు నయిన శ్రీ వట్టికోట ఆళ్వారుస్వాములు. స్వాములమాట దాటరానిది 
కదా! ఇంతే కాక ప్రస్తుత గ్రంథకర్తయగు ఆచార్యులవారును, నేనును ఒక 
కంచమున దిని, యొక్క మంచమున బెరిగినవారము. కావున నీకార్యము 
సంతోషదాయకమై నాకు తప్పనిసరియయ్యె. 


శ్రీ వరదాచార్యులవారిది పండిత కుటుంబము. వీరి పూర్వులందటును 
దిగ్గంతుల వంటివారు. ఈవిషయమును కవి తమ ప్రథమముద్రిత గ్రంథమగు 
“'మణిమాలి పేరిట ఖండకావ్య సంపుటి యవతారికలో చక్కని పద్యములలో 
స్వయముగా సవిస్తరముగా వ్రాసియున్నారు. ఈ “మణిమాలి ఆంధ్రసారస్వత 
పరిషత్తు విశారద పరీక్ష పాఠ్యగ్రంథములలో నొకటిగా నున్నది. కవిగారి పూర్వులలో 
నొకరు శ్రీ వానమామలై” వారను ప్రసిద్ది కలిగి, నేటికిని వీరింటిపేరుగా 
స్థిరపడియున్నది. వాణి వీరియింట వసతి గొన్నది. 


శ్రీ వరదాచార్యుల జనకులు నరసింహాచార్యులు. వీరికి బక్కయశాస్రియని 
ప్రసిద్ది. వీరు గొప్పసంస్కృత పండితులేకాక చక్కని పౌరాణికులు. వీరి పురాణ 
కథనమునుగూర్చి, “వింటే బక్కయ్యశా స్త్రి పురాణమే వినవలె, తింటే గారెలే 
తినవలొనను నానుడి వరంగల్లు జిల్లాలో ప్రబలినది. వీరిది చక్కని జంబూర 
గాత్రము. కవిగారికి ముగ్గురగ్రజులు కలరు. జ్యేష్టులు శ్రీ వెంకటాచార్యులు. వీరు 


11 


సంస్కృతభాషానిధి. ఆంధ్రభాషాపండితులు. అరవము, ఆంగ్లము, ఉర్జూ, హిందీ, 
భాషలు స్వయంకృషిచే నభ్యనించిరి. ఆధునికగణిత శాస్త్రమునందును 
అతిపరిచయము కలవారు. నిరాడంబరులు. ఎచ్చటికినిరారు, పోరు, గాంధీభక్తులు. 
ఖద్దరును మాత్రము కట్టుదురు. ప్రస్తుతము గట్లనరసింగాపురమున వీరికాపురము. 
తర్వాతివారు లక్ష్మణాచార్యులు. అన్నగారివలెనే వీరును బహుభాషావేత్తలు. తర్క 
వేదాంతశాస్త్రములలో నిష్ణాతులు. వీరు కొంతకాలము ఆహిరీరాజాగారి 
ఆస్థానవిద్వాంసులుగా నుండి కోయ భాషకు లిపి వాజ్మియములను నూత్నముగా 
సృష్టించిరి. సంసృతాంధ్రములలో కవులు. వీరి 'ప్రకృతిరాగము” అను తెలుంగు 
ఖండకావ్యము నాచిన్నతనమున ముద్రితముకాగా చూచితిని. ఇప్పుడు ప్రతులు 
దొరకవు. సంస్కృతమున అనసూయా నాటకమును కాబోలు రచించియున్నారు. 
[గ్రంథము ముద్రణాభాగ్యమును పొందలేదు. మూడవవారు శ్రీ జగన్నాథాచార్యులు. 
వీరునూ సంస్కృతాంధ్ర భాషాపండితులు. అగ్రజులవలెనే అన్యభాషలు నేర్చినవారు. 
ఎన్నదగిన కవులు. 'ార్పాసలక్ష్మి యను చక్కని తెనుంగు నాటకమును రచించిరి. 
ఇందలి కొన్ని పద్యములు మచ్చునకు గోలకొండ కవుల సంచికలో ముద్రితములయి 
యున్నవి. కాని అది అచ్చుకాకముందే ఆచార్యులవారియొద్దనుండి అసలుప్రతి 
అదృశ్యమైనది. వీరిటీవల రైతురామాయణి మను పేర నొక (కొత్తకావ్యమును 
వ్రాసినారు. ఇతివృత్తము కల్పితము. వీరు సేద్యము వృత్తిగా గలిగి, కర్షకులతో 
కలసిమెలసి తిరుగు కాలమున గ్రామములయందలి కర్షక వాబ్బయమును 
జాగరూకతతో సం(గ్రహించిరి. వారి జీవితవిశేషములను, కష్టనిష్టురములను 
కనుగొనిరి. కవిగాన కృషిజీవితమునందలి యా తమ యనుభవమును 
ఆంధ్రసాహిత్యకృషికి వినియోగించి “రైతురామాయణ”మను ఉత్తమ కావ్యమును 
నిర్మించిరి. కాపుల జీవితమునందలి కష్టనిష్టురములే యిందలి ఇతివృత్తము. 
కవిత్వము సహజమై యుత్తమథేణికి చెందినది. చక్కని జాతీయములు, 
నుడికారములు విశేషముగ కలిగి కేవలము కావ్యమేకాక ఈ“రైతురామాయణ”మొక 
మాండలిక పదకోశమనదగి యున్నది. ఈ జగన్నాథాచార్యులు గాయకులు. 
హరికథలు కూడ తెలుగు, హిందీభాషలలో రమ్యముగా చెప్పగలరు. 


ఈ గ్రంథకర్త శ్రీ వరదాచార్యులు ప్రాయమున పై ముగ్గురికి పిన్నయైనను 


12 


కవిత్వమున మిన్న. వీరు తండ్రిగారియొద్దను, తండ్రిగారితో సమానులయిన 
అ(గ్రజులయొద్దను పంచకావ్యములు, నాటకములు పఠించి, చిన్నతనముననే 
సంస్ఫతభాషా పాండిత్యమును సంపాదించిరి. అరవము మొదలగు అన్యభాషలు 
వీరికిగూడ వచ్చును. అందరి గుణములును వీరియందు సంక్రమించుట విశేషము. 
తండ్రిగారివలె పురాణము చెప్పగలరు. అన్నలలోని గుణములన్నియు వీరియందు 
కలవు. చక్కగా పాడగలరు. హరికథా కాలక్షేపము చేయగలరు. పైగా తబ్లా, 
హార్మోనియమ్‌ మొదలగు వాద్యములుకూడ నేర్చినవారు. ఇక వీరి కవిత్వమును 
గూర్చి నేను చెప్పవలసిన పనిలేదు. వీరి తొలి రచనయు, బాల్యరచనయునైన 
“మణిమాలి యే తిరుపతివేంకటేశ్వర కవులు, విశ్వనాథ సత్యనారాయణగారి వంటి 
వారి ప్రశంసలకు పాత్రమైనది. వీరు ప్రస్తుతము వ్రాసియున్న వ్రాయుచున్న పోతన 
మహాకావ్యము తెలంగాణమునందలి సకలప్రజానీకము మన్ననల నందినది. వీరి 
“అభినవపోతని బిరుదమే యిందుకు సాక్షి ఇందలి కవిత్వము పోతన శ్రీనాథుల 
అడుగుజాడలలోనడచి, వారి కవితాసరస్వతి చేలాంచలాకర్షణమునకు దగియున్నది. 
ఇట్టి పోతనకావ్యరచనమునకీ కవిగారు తమజీవితమునందలి 
యుత్తమోత్తమభాగమును ధారవోసిరి. ఆర్థికముగను, శారీరకముగను ఎన్ని 
చిక్కులకు లోనైనను తమ ప్రయత్నమును మానక పట్టుదలతో కొనసాగించి, 
కృతకృత్యులయిరి. ఈ పోతన కావ్యమును ముద్రణరూపమున జూచుట నేటికిని 
తలపోతగనే యున్నది. ఇట్టి భాగ్యము దీని కచిరకాలమున ప్రసాదింప పరమేశ్వరుని 
ప్రార్థించుచున్నాను. ప్రస్తుతము శ్రీ వరదాచార్యులు దోమకొండ జనతా కళాశాలలో 
నుద్యోగులుగానున్నారు. ఉద్యోగ ధర్మముననుసరించి వీరిటీవల బుట్టికథలు 
మొదలగు వినోదకవితారచనమును జేయుచు, సాహిత్య సవ్యసాచిత్వమును 
సవరించుకొనుచున్నారు. 


ఈ 'ఆహ్వానము”ను కవి, శ్రీ కాళోజీ రామేశ్వరరావు, నారాయణరావు గారుల 
జననీ జనకులగు శ్రీ కాళోజీ రంగారావుగారికిని రామాబాయమ్మగారికిని 
అంకితమొనగి, గురుభక్తిని వెల్లడించుకొనెను. కాళోజీగారిని అంద 
మెజుగుదుము. ఆయన నాకు అతి బాల్యమిత్రుడు. ఆయన తల్లిదండ్రులును, 
ఏతత్కతి భర్తలును అగు శ్రీ కాళోజీ రంగారావుగారిని, వారి ధర్మపత్నిని గూర్చి 
చెప్పుటకుగాని, వారి గుణగణముల లెక్కించుటకు గాని యిట చోటుచాలదు. వారు, 

13 


ఈ కవి గురువులు మాత్రమే కాదు, వారి యిల్లొక గురుకులము. వారియింట 
చదువనివారును, వానలోన తడువనివారును మా మడికొండ గ్రామమున లేరు. 
వారి శుశ్రూషచేయుట పిన్న పెద్ద లొక గౌరవముగ భావించువారు, వారిని సేవించి 
చెడినవారును, సేవింపక బాగుపడినవారును ఆనాటి విద్యార్థులలో లేరు. 
విద్యతోబాటు వినయమును, క్రమ శిక్షణమును ఆచరణపూర్వకముగా వారు 
విద్యార్థులకు గరపిరి. వారు రామభక్తులు. నిరతసత్యవ్రతనిష్టులు. వీరి యిల్లాలు 
రామాబాయమ్మగారు నిజముగనే ఆదర్శ గృహిణి. ఈ కారణమున నిట్టి ఉత్తమ 
దంపతులను స్మరించి నేను ధన్యుడనైనట్లు భావించుచున్నాను. కృతికర్త. 
కృతిభర్తలనుగూర్చి యీ కొన్ని వాక్యములను పలుకు సదవకాశమును కల్పించిన 
మిత్రుడగు శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామిగారు నాకు అభినందనీయులు. ఇది కేవలము 
కవిపరిచయము. ఈ కావ్యవరిచయమును నామి(త్రులు శ్రీ దేవులవల్లి 
రామానుజరావుగారు సమంజసముగా కావించి యున్నారు. 


తేది. 29-11-1957 పల్లా దుర్గయ్య 


ఆంధ్రోపన్యాసకులు 


నిజాంకళాశాల 


14 


అంకితము 


పార్వతీ పరమశివ (ప్రతిబింబములు తాము 
మానవాకృతులలో మహి నవతరించిరన 
సుఖ దు:ఖముల సమతంజూచు నిర్లిప్తలై 
పూజ్యులును, ప్రాజ్ఞులును పుణ్యాత్ములైనట్టి. 
రామేశ్వరాఖ్య నారాయణాఖ్య జెలంగు 
కాళోజి సోదరులగన్న తలిదండ్రులగు 
కాళోజి రంగరా ద్ధనునకును శ్రీవారి 
ఆదర్శపత్ని రామాబాయిసారధ్సికిని. 
గాంధి మృతిగాథలను గాంధి గుణబోధలను 
సంధాన మొనరించి సత్కతిని రచియించి 
అంకితము నొనరింతు నత్యంతభక్తితో 
తలిదండ్రులటు లాత్మ దలచి యేవేళ. 


15 


తొలిపలుకు 


యదా యదా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత! 
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజా మ్యహమ్‌. 

అని శపథ మొనర్చిన యా పరంజ్యోతి తన విశ్వరూపమును తీర్చి దిద్దుకొన, 
ప్రతియుగమున శుద్ధ సాత్వికములగు నామరూపముల జన్మించుచునే యున్నది. తన 
యమూల్య విజ్ఞాన శరశ్చంద్ర చంద్రికా కాంతి సంతతుల సమస్తబ్రహ్మాండ 
భాండమును విరజిమ్ముచు అఖిలదిశల వ్యాప్తమైన ఘోర దోషపటలమును 
పారదోలుచునే యున్నది. 

ఆదినుండి యా పరతత్వము సకల భూతములలో తన యేకత్వము 
నిరూపించుకొన మీన, కూర్మ, వరాహాది తిర్యగ్ణంతు సంతతుల తన ప్రకాశమును 
ప్రతిబింబిత మొనర్చి దేవావతారముల దీర్చినది. గుణ కర్మ విభాగముల 
సృజించుకొనిన చాతుర్వర్ణ వ్యవస్థయు, కడదగు పంచ మత్వము గూడ తన వేషభాషా 
విభేదములే యని, క్రమగతి నిరూపించు కొనుచున్నది. మొదట వామన పరశు 
రామాది వైఖరిలో న(గ్రవర్ణమున నవతరించి, పిదప రామకృష్ణాది క్షాత్ర 
జన్మములందును తన యేకత బ్రత్యక్షపరచికొనినది. ప్రస్తుతము విశ్వభూతకోటి తన 
యంశములే కావున విశ్వరూపమున యే యవయవము బలహీనమైనను దేహికె 
బాధాకరమగుటచే నాత్మరూపులగు నఖిల ప్రజలకు సమాన సుఖసంపద్భాగముల 
పంచి యిడుటకు (సమబుద్ధి) రూపమగు తులంబూని మూడవజాతి యగు 
వైశ్యత్వమును తన రూపొనర్చినదిగా దోచును. 

పరాక్రాంత ధరా భాగముల భారతీయుల వశమొనర్చి దాస్యభార ముడిపినది. 
అజాతశత్రు వర్తనమునం దఖిల మానవుల కాదర్శకమై యాచార్యప్రాయమైనది. 
అమూల్య కస్తూరి నలముకొని యసమాన మోహనకర గంధియై యొప్పినది. కస్తూరి 
గతించినను వస్తరూప భారతావనిలో నా సుగంధ రూపగంధి కతిపయ దినములను 
కడిపి వెడలి పోయినది. పుష్పముల విడిచిన పుష్ప సౌరభము ఇంతి శిరోజములలో 
నెంతకాలమో నిల్వక నిట్ట యెగిరిపోవుట సహజమే. 


16 


ప్రహ్లాదుని భక్తి సుధారసమును, ఆదిశుకుని అమాయకత్వమును, భీష్ముని 
ఇంద్రియ నిగ్రహమును, హరిశ్చంద్రుని సత్యసంపదను, శ్రీరామచంద్రుని 
ధర్మనిరతిని, ధర్మరాజు అజాతశత్రుత్వమును, కృష్ణుని కర్మజ్ఞాన సంపుటీకరణ 
కౌశల్యమును, శిబి, కర్ణుల స్వార్థత్యాగమును, జనకుని నిష్మామకర్మ నిపుణతను, 
బుద్ధుని దయాజలనిధిని, క్రీస్తు క్షమాగుణమును, టాల్‌స్థాయి తత్వరహస్య 
జిజ్ఞాసను, ప్లాటో రసోన్నతిని, సోక్రటిసు కష్టసహనశీలతను, అబ్రాహంలింకన్‌ 
కార్యదీక్షను, ఒక్క దిక్కునకు దెచ్చి తన యమూల్యజీవన పేటిలో భద్రపరచి 
శక్తిపూర్వ దేవావతారమును నవాజ మానవత్వపు ఛాయలలో చూపిన 
పురుషోత్తముడు గాంధి. 

పనిపిల్లని యమాయకత్వములో బ్రహ్మజ్ఞాననమాధి సోపానముల 
పదిలపరచిన పరమహంస, పవిత్రయోగీశ్వరుడు, అవధూత, అర్థదిగంబరుడు, 
అధ్యాత్మజ్ఞాన కోవిదుడు, అపరిమిత రాజకీయ విజ్ఞాన విశారదుడు అమరమూర్తి 
గాందీ. 

అతని తేజం బఖిల భూతకోటి అపార విచారాంధకారమున మునుంగ శ్రీ 
సర్వజిన్నామ సం. పుష్య బ. శుక్రవారమునకు సరియిన క్రీ.శ. 1948 జనవరి 
30 వ తేదీన సాయంకాలము 5 గంటలకు ఒక మదోన్నాది - కాదు ఒక 
మతోన్మాది తుపాకి (ప్రేల్పులకు, బోయవాని ములికి వేటునకు కృష్ణుడువలె సమిష్టి 
తేజమున లీనమందెను. అది విని నా హృదయవేదన నాపజాలక ఒకే మారు 
హృదయము ద్రవించి వ్రాసిన పాటలివి. 

ఆ మహాత్ముని నిర్యాణమును గూర్చియు నతని గుణగణముల గూర్చియు 
కొన్ని గేయములు వ్రాసితిని. ఇంకను నేనప్పుడప్పుడు వ్రాసిన ఇతర గేయముల 
నీ గంథరూపమున ప్రకటించు సదవకాశము కల్పించిన నా ప్రాణమిత్రునకు 
కాళోజీ నారాయణరావు గారికి కృతజ్ఞుడను. 

ఈ చిన్ని పుస్తకమును నాకు గురువులును, అపార విజ్ఞాన నిధులును 
అయిన శ్రీ కాళోజీ రంగారావుగారికి, వారి ధర్మపత్మి ఆదర్శ మహిళ శ్రీమతి కాళోజి 
రామాబాయమ్మగారికి కృతినొనంగు సదవకాశము గల్లించిన శ్రీ కాళోజీ 
నారాయణరావుగారికి మరొకమారు నా కృతజ్ఞతల నర్పించుచు విరమింతును. 

ఇట్లు 
రచయిత 


17 


ఆహ్వానము 


“నడుము కట్టి కదలిరండి 

నర సోదరులారా! 

యుద్ధభయము చంపివేయు 

బుద్దుల వికసింపజేయు 

సిదారుల, మహాత్ములను 
ఇథి 

సిద్ధము చేయుదము రండు” 


విజయగీతి 


జయ భారతావనీ, జయ లోకపావనీ 
శాంతిసుఖదాయినీ, జననీ నమస్తే. 
సకలసంపళ్ళనీ సస్యనందనవనీ 
ఆసేతుశీతనగ హాటకావనీ 
చత్వారింశత్నోటి జయసంఘటికాధ్వనీ 
సాశీతికోటి భుజబల మహావాహినీ. 


హిందూ ముసల్మాన్‌ ఈ సాయి సిఖ్‌ జైన్‌ 
బౌద్ధ చార్వాక మత బహుమత కుటుంబీనీ 
సంస్కృతాంధ్ర ద్రవిడ వంగ హిందీ ఓఢ్ర 
ఘూర్జర మరాఠ కర్ణాట కలభాషిణీ. 


గంగామహానదీ గౌతమీ కృష్ణాది 
రంగత్తరంగిణీ రమ్యామృత స్తనీ 
శాంత్యహింసా సత్య శస్తాస్త్ర ధారిణీ 
వీరనారీమణీ విశ్వహితకారిణీ. 


వేద వేదాంత విజ్ఞాన విదుషీమణీ 
బౌద్ధ సిద్దాంత నిర్వాణ (ప్రచారిణీ 
కాళిదాస వ్యాస కావ్యమందాకినీ 
సంగీత సాహిత్య సత్మలామోహినీ. 


నీ మహోన్నతి హిమానీ గోత్ర శిఖరమ్ము 
నీ పవిత్రత గాంగ నిర్జర ప్రవాహమ్ము 

ని చేతిసొమ్మెలోరా శిల్పఖండమ్ము 

నీదు వాక్యమ్ము శ్రీగీతోపదేశమ్ము. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


జయ. 


జయ. 


జయ. 


జయ. 


జయ. 


19 


నీకు మువ్వంకలును నిలిచి రత్నాకరుడు 
వెలినురుగు తరగలను వింజామరల వీచు 
నీ హిమాలయమకుట నిర్మాణమున దోచు 
జీవమణులై సూర్య శశి తారకలు పూచు. 
జయభారతావనీ. 


20 ఆహ్వానము 


నిజమే? 


నిజమే? భారతభూమి భర్త, మా బాపూజి 
నిహతుడైనాడనే వార్త. 


తప్పువిన్నారలా తలచెడినవారలా 
ఎప్పు డీపనిగాదు ఎవడాయన విరోధి? 


కల గాంచుచుంటినా కల్ల వినుచుంటినా 
యిల పత్రికలకు పిచ్చెత్తి యిటు లాడెనా. 


రేడియో మోరలకు నేడేమి మూడినది 
ఈ యమంగళవార్త నెటు లుచ్చరించినవి. 


తామె పత్రిక లబద్ధమ్ము లీవార్త లని 


ప్రకటించు మరల రేపటికి నను మన సేమొ. 


అటులు గల్పించిన మహాత్ముపైగల పీడ 
తేలిపోవు నటంచు తెల్పియుండవుగదా? 


నీవు బ్రతికియెయుండ నిహతుడైనా డనగ 


అవనిలో నెవని నాల్మాడు హరిహరి నిజమె. 


చనినాడు చనినాడు చనినాడు బాపనుచు 
భూమియాకాశమ్ము భోరుమనుచున్న దిక 
నిజమె యిక నిజమె యిక నిజమే. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


నిజ. 


నిజ. 


నిజ. 


నిజ. 


నిజ. 


నిజ. 


నిజ. 


నిజ. 


21 


కొంపమునిగినది 


కొంపమునిగినది బాపూజీ! నీవిట్లు 

గుట్టవలె గూల గాంధీజీ! 

ఎంతపనియైపోయె నిదియేమి యమాయ 

ధరణిజనములగుండె దద్దరిలి పోయినది. కొంప, 


నిశ్చేష్టమైపోయి నిఖిల ఖండాలతో 
నుర్వియంతయు వడకి యుయ్యాలలూగినది. కొంప. 


భరతదేశపుగుండె బ్రద్దలై పోయినది 
గంగాయమునలార్చి కన్నీరు గార్చినవి. కొంప. 


ఆ హిమాలయమంత యల్లల్ల నాడినది 
అదరి కైబరుకనుమ యను నోరు దెరచికొని. కొంప. 


హిందూమహాజలధి హృదయమంతయు నుడికి 
సలసలంగ్రాగి కడు సంక్షోభముంజెందె. కొంప. 


చెవుల పిడుగులుగూల్చి చీల్చె నెద నీవార్త 
కనుల బాష్పాంబుధుల కలచె పెద్ద తుఫాను. కొంప. 


చేతులందున్నట్టి జవసత్వములె యుడిగె 
ట్రేళ్ళుదెగు చెట్లగుచు కాళ్ళు నేలం గూలె. కొంప. 


22 ఆహ్వానము 


చచ్చినటులేదు 


చచ్చినటులేదు గాంధీజీ, యెటనుండొ 
వచ్చునటు దోచు బాపూజీ 
బోసినగవులతోడ కాసె ఖద్దరుతోడ 
కాళ్ళచెప్పులతోడ కన్నద్దములతోడ. 


ప్రార్థనావసర సంభాషణమ్ములు సలిపి 
కాందిశీకుల వెచ్చ కన్నీళ్ళు దుడుచుటకు. 


జవహరు పటేలులకు సలహాలనిచ్చుటకు 
హరిజనుల నోదార్చి యాదరించుట కొఅకు. 


పిలుచుచుండినయట్లు పలుకుచుండినయట్లు 
నవ్వుచును మాముందు నడయాడ కజ్ఞగొని. 


నమ్ముటయెలేదు మానస మతడు చెనన్న 


ఇమ్మహియు గాంధీ విహీనయై యెటులుండు. 


కనులుమూసినగాని కనులు దెరిచిననేని 
అచ్చముగ ఆమూర్తి వచ్చి కన్నులగట్టు. 


మరగాలు వైచుకొని యరదిగంబరుడగుచు 
చరఖాను ద్రిప్పుటకు నిరుపేద వేషమున. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


చచ్చి. 


చచ్చి. 


చచ్చి. 


చచ్చి. 


చచ్చి. 


చచ్చి. 


చచ్చి. 


23 


ఇకనీవు కనబడవు 


ఇకనీవు కనబడవు గాంధీ, బాపుజీ 
యిల మిగిలె మాకు నీరంధి. ఇక 


బంగారువంటి నిను పాపి కులనాపకుడు 
దొంగయైవచ్చి యిటుమింగి నీళ్ళంద్రావె. ఇక 


నీ చావు విన్నంత నిలువు నిస్సారమై 
గుండెలోపల పెద్ద గుండుబడినట్లయ్యె. ఇక 


నిను జంపుకొని నెడు నిఖిలభారత గృహము 
బావురని చీకట్ల పాడుబడినటుదోచు. ఇక 


మోకాలువరకు ట్రేల్లాకు నీ యాజాను 
బాహు రూపమ్ము గుప్తమయ్యె సర్వదా. ఇక 


లోకమంగళరేఖ యాకల్పతరుశాఖ 
నీచేతి నీడ కిక నీళ్లు విడిచెను కనులు. ఇక 


నిఖిలభువి తనకీర్తి నిలబెట్టు కొడుకు చన 
భారతాంబకు కడుపు పగిలిపోకుండు నెటు. ఇక 


బ్రతికి నవ్విం చాత్మబంధువుం దగువాడు 
చచ్చితానేడ్చించు శత్రు వింతయు గాడు. ఇక 


24 ఆహ్వానము 


అనుకొనలేదు 


అనుకోనెలేదు కలనైన, నీ మరణ 
మగు నిట్టు లనుచు బాపూజీ. 


ఆటమ్ముబాంబులకు హడలుపుట్టించు నీ 
గుండెకాయ తుపాకి గుండు కెటు సందిచ్చె. 


మతకక్షరూపంపు మారి నీ సముఖాన 
నాల్మలం జాచ మానసమునం గుండువడు. 


భరతదేశంపు దౌర్భాగ్యమ్ము మూర్తమై 
అల్పమానవు డొకడు హతమార్చు నిన్ననుచు. 


ఇలమతద్వేషకృత హింసాదులను గనుచు 
బ్రతుకవలదను నీదు ప్రార్థనల హరి వినుట. 


నీదు గండాన జన్మించె నీ స్వాతంత్ర్య 
శిశువనచు నేజోషి చెప్పడాయెను మాకు. 


మొనమొన్ననేపుట్టి కనులె తెరవని యట్టి 
చిన్ని స్వాతంత్ర్య సుత కన్నయ్య జంపుకొను. 


నూటయిరువదియేండ్లపా టుందునని చెప్పి 
ఎనుబదేండ్లకె దివికి నెగసి పోయెదననుచు. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


అను. 


అను. 


అను. 


అను. 


అను. 


అను. 


అను. 


అను. 


25 


ఎవరున్నారు 


ఎవరున్నవారు గాంధీజీ, మమ్ములను 
సవరించి సాద బాపూజీ. ఎవ. 


ఉపవాసములబండి యుప్పిడుల మనుచుంది 
మాకు గూర్ప్చెడివారు మహి నింకొకడు లేడు. ఎవ. 


ఊంయంటె ఆంయంటె, ఉరికి సలహాజెప్పు 
మను పటేలుకు జవహరుకు దిక్కేదింక. ఎవ. 


ఘోరాసురులనీడ బారనీకుండ మము 
కంట కనుబెట్టుకొని కాపాడుకొను వారలు. పవ; 


శాంతి ఖద్గమ్మగుచు సాముజేసెడి దివ్య 
రసనాగ్రమున రాజ్యరమగెల్బు జగజెట్టీ. ఎవ. 


మహిని యన్యాయమ్ము మాకెచట గాకుండ 
మావైపు నిల్చి నీమాడ్కి పోరాడువారు. విప 


26 ఆహ్వానము 


చేతులెటువచ్చె 


ఈ ఘోరమరణమ్ము దెచ్చె, బాపూజి 
ఇటు వాని చేతు లెటు వచ్చె. 


వీరమరణమ్ము జేకూరవలె నా కనుచు 
శాంతిసమరాన మేన్గాలించితివె బాపు. 


ధరమహాత్ముల జీవితముభాతి మరణమును 
ఉపకరించునటంచు నుదహరింప నిటైతె. 


హిందుముస్లిం సుతుల కిరువురకు పితనీవు 


కన నిర్వురును రెండు కన్నులని తెలిసె తుది. 


తామన్నదమ్ము లిటు తన్నుకొని చచ్చునెడ 
ఎవడుజచ్చిన నేనె యేడ్వవలెనని చనితా. 


ప్రజల పాపమ్ము నాపైనుండి చనుగాక 
అని మాదుశిక్ష నీవనుభవించితె స్వయము. 


నీ పూతరక్తాన నిఖిలాఘములు మావి 
కడిగివైచితివేమొ గంగాజలమువోలె. 


బలియిచ్చినావు నీ ప్రాణాల మాకొబికు 
కళదెచ్చినావు నీకడచూపులందరకు. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


ఈఘోర. 


ఈ ఘోర. 


ఈఘోర. 


ఈఘోర. 


ఈఘోర 


ఈఘోర. 


ఈఘోర. 


ఈఘోర. 


27 


ఎటుబోతివయ్య 


ఎటుబోతివయ్య బాపూజీ, నీవారి 
నెటుగానివారలను జేసి. 


మనసులో మెరసియాడును బోసి నగుమోము 
కనుమూసినంతలో కరవయ్యె నది నెడు. 


తళతళమేల్పసిడి తడలీను నీమేని 
కగ్గిమంటలపుటము అవసరము లయ్యెనా. 


కళలనొప్పారు చక్కని నగుమొగము పూవు 
జన్మ భూ మాతృపూజకు రాలిపడెనేమొ. 


పాలబోల్‌ ఖాదిలో తేలాడు నీమేను 
క్షీరాబ్టిలో హరికి శేషశయ్యగ జనెనా. 


పంచదశ విమలోపవాస దీక్షలతోడ 
ఘనత మోహనదాస కర్మచం(ద్రుండవై 
నిండుపున్నమనాటి పండువెన్నెలవంటి 
కీర్తి షోడశకళల పూర్తిజేసి గతించి. 


28 


ఎటు 


ఎటు 


ఎటు 


ఎటు 


ఎటు 


ఎటు 


ఆహ్వానము 


ఏడి మీ బాపూజి 


ఏడి మీ బాపూజి యన్న పరదేశజుల 
కేమనుచు చెప్పవలెనన్న. 


మానవత్వమ్మునకు మకుటమ్ము బాపూజి 
తాను భువి కరుణావతారమ్ము బాపూజి. 


భరతదేశంపు సౌభాగ్యమ్ము బాపూజి 
ధరణికంతకు శాంతిదాత మీ బాపూజి. 


మహి బుద్ధభగవాను మరపించె బాపూజి 
ఏసుదేవుని మారువేసమ్ము బాపూజీ. 


శాంతి నోబుల్‌పైజు సకల మానవులలో 
ఒక గాంధి దక్క వేరారుని వరియింపదట. 


మనబాపునం దఖీల మతకర్తలైక్యమై 
రనుచు దిగ్దేశమ్ము లభినందన మొనర్చు. 


సేవగ్రామము నేడు రావలయు నీవనుచు 


తనువు సింగారించుకొని యెదిరిచూచునట. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


29 


తాళలేము 


తాళ మీ గొప్పయవమతికి, మాకిపుడు 
తల నేలబడె యేటి బ్రతుకు. 


అన్నమిడువారికే సున్న మిడు హిందువని 
నుగవారిలో యెట్లు మొగమెత్తి తిరుగవలె. 


ఆనాడె ఆంగ్లేయు లంట వెరచిరి నిన్ను 
నవఖాళి ముస్లిములు నంగిపోయిరి నీకు. 


కన్నబిడ్డలవోలె కాపాడు నిను మేము 
చేసేత జంపుకొని సిగ్గువిడి బ్రదికితిమి. 


పగటికలలయ్యె మా భావానుభూతియది 
కలవరింపాయె మా పలికిన ప్రియోక్తులవి. 


చేజిక్కు రత్నమును సింధువున విసరితిమి 
కోతివలె ముత్యముంగొరికి పడవేసితిమి. 


(గుడ్డిదొరతనము కూకటి వ్రేళ్ళతో గూర్చి 
ధర్మవిజయముగూర్చి ధరశాంతి నెలకొల్ప 


భారతనరుని సమరసారథిని నే ననిన 
పురుషోత్తముని దీన నరబాంధవుని జంపి. 


తమ నాయకుడు మార్గదర్శకుండయినట్టి 
యుగపురుషుడగు గాంధి సుగుణాఢ్యు జంపిరన. 


30 


తాళ్ల 


తాళ్ల 


తాళ్ల 


తాళ 


తాళ్ల 


తాళ 


తాళ 


తాళ్ల 


తాళ 


ఆహ్వానము 


ప్రారనకు వచ్చ 


(ప్రార్థనకు వచ్చె బాపూజీ దర్శనము 
నర్థించు ప్రజమధ్య జొచ్చి 


ఖాదిదుప్పటి ధవళ కాంతు లీనగ మేన 
రజతాద్రి నడయాడు భుజగభూషణు భాతి. 


నిఖిలజన నేత్రరుచి నీరాజన మ్మిడగ 
గాంధీకి జై యనే గంటలే మోగంగ. 


పదుగు రేకమ్మగుట పరమాత్మ శక్తియని 
పదివైళు లొకటిగా నదె కేలు జోడించి. 


నాదనుచు నాదనుచు భేదమ్ము జూపించు 


ఆదిమాయకు గృహము లగు కన్నుగవ మూసి. 


వేలతలలన్లనుల వెలయు మానవతతిని 
సరివిశ్వరూప దర్శనముగా భావించి. 


తనదు జీవనమె పుణ్యనదీజలము గాగ 
ఆ విశ్వరూపునకు నభిషేక మొనరింప. 


అన్ఫత మాదని జిహ్వయను తులసిదళముతో 
శాంత్యహింసాన్వితస్వాంత పుష్పమ్ముతో. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


ప్రా. 


ప్రా. 


ప్రా. 


ప్రా. 


ప్రా. 


ప్రా. 


ప్రా. 


ప్రా. 


31 


ఎంతశనివేళ 


ఎంతశనివేళ తావచ్చె బాపూజి 
హంతకుండాసభను జొచ్చి. ఎంత 


అవివేక మను దున్న నధిరోహణ మొనర్చి 
పిలుచుకొనిపో వచ్చి నిలిచె నా కాలుండు. ఎంత 


గోముఖవ్యాఘ్రమై క్రూరు డాహంతకుడు 
ఆలస్యమయ్యె నేడని యాత్రమున వంగ. ఎంత 


గోలి ఢామ్మన వేగ గోలయది యేమనుచు 
బోర్లబడినది ఢిల్లి పురమొక్క పెట్టచట ఎంత 


గడియలో చీకట్లు (గమ్మె నచ్చటి ప్రజకు 
మరి రెండు తేపలం గురిసె ధణధణ గుండ్లు ఎంత 


కడుపులో తలదూర్చి కదలించుకొనిపోయె 
నలతుపాకీగుండ్లై యె మీది లోకాలు. ఎంత 


ఆ లోకముల కెంత యవసరము బడినదో 
పక్షివలె నెత్తుకొని పరువెత్తె గాంధీని. ఎంత 


ఖలుడు కుమతి యెవండొ కాల్చి బాపు నటంచు 
తూర్పార బట్టి ప్రజ దుమ్మెత్తి పోయగా. ఎంత 


32 ఆహ్వానము 


హాయ్‌ రామ్‌ 


హా రామ యని నేలగూలె, దుష్టుండగు 
హంతకుని చేతి గోలీల. 


జగమె నేనను లోకజనకకల్పుని గాల్చి 
కొట్టుకొనె తా నెక్కినట్టి కొమ్మనె వాడు. 


వెదురు చెట్టున బుట్టు విత్తన మృట్టు లీ 
ఖలుడు భారతమాత గర్భమ్ము జెడబుట్టె. 


గాయాలలోన భీకర కాళికా ముఖము 
నోరు విప్పెను రుధిరధార సెలవుల గార. 


నెలి ఖాది కండువా నిర్మ లాకాశమున 
సూర్యాస్తమయ మగుట జూపె రక్తారుణిమ. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


33 


క్షోణినొరిగెను 


క్షోణి నొరిగెను గాంధి యపుడె భవనమ్ము 
లోనికిం గొనిపోయి రతని 


ఏమి జేయుద మంచు నిటటు పరుగిడువారు 
తొందరకు నేమియును దోచకుండినవారు. 


చల్లనీ ర్మాగమందు జల్ల తెలివికి వచ్చి 


పలుకునో యని యురక పిలిచి యేద్చెడివారు. 


విశ్చప్రయత్నముల్‌ విఫల మగుటన్‌ వైద్యు 
లాశయే లేదనుచు నథశ్రువుల్‌ గురిసెదరు. 


జడమువలె నట్టిట్టు 
కత్తివా టిడిన రక్తములేదు నెహ్రూకు. 


బ్రదుకునని యెవడేని భార మిచ్చినయెడల 
ఎవరి ప్రాణంబేని యెదురీయ వెనుబోరు. 


సంజీవకరణి దౌ జాడ జెప్పిన యెడల 
పర్వతము గొనివచ్చు పవనాత్మజులు గలరు 


స్వర్ణమ్ము నమృతమ్ము సత్యమైన ట్రైన 
ఎగిరి చని కొనివచ్చు ఖగరాజులుం గలరు. 


34 


fo, 


£3, 


fo, 


£3, 


£3, 


£3, 


£3, 


fo, 


ఆహ్వానము 


ఎట్లున్నది? 


బాపూజి కెటులున్న దనుచు, ప్రజ విరుగ 
బడి యడుగు నెపు డార్తిగొనుచు. 


దేవుడే లేనట్టి దేవాలయం బేల 
అగ్నిహోత్రము లేని యజ్ఞవాటిక యేల. 


తీసికొని చని యేమి జేసినా రని జనము 
ఆసు బోయగ సాగెనా “బిర్లభవన్‌” దరి. 


వచ్చిపడు ప్రజనెట్లు వారించుటను దళము 
ఆ కట్టదెగు నదము నాప నెవ్వరి తరము. 


తెలివి గనెనా యేమి పలుకు చున్నా డంచు 
అరనిముసమైన ప్రజ యాగనీయక నడుగు. 


(బైదికెనని యొక్కండు గతియించె నని యొకడు 
ఏదినిజమని జనము లేడ్చి యడుగుదు రురక. 


చనిపోయె గాంధీజి యని యే మొగమ్ముతో 
తెలుపుదును ప్రజల కో దేవుడా యను నెహ్రు. 


ముదిమి పైబడినట్లు ముఖ మొక్కపరి మార 
ఎదొ గొంతు నొక్కునటు లేడ్చు చాగుచు నురక 


కాళ్ళాడకున్న నెటొ కదలి వెలి కరుదెంచి 
ఆరె మన జ్యోతి యను టదొక గండ మ్మాయె. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


35 


తీసికొనిపోవుచున్నారు 


తీసికొని పోవుచున్నారు, బాపూజి 
దివ్య దేహము యమునదరికి. త్రీ 


పాసిపోయె బుణానుబంధమ్ము మీకు నా 
కని బాపు మనమీద అలిగి చనుచున్నాడు. త్రీ 


బావురుమనగ భిర్లభవన మంతయుగూడ 
ఆ వరచినట్లు ప్రజలరచి తల జరచికాన. త్రీ 


గుండె బగులగ పండితుండు జవహర్‌లాలు 
చిన్నపిల్లనియట్లు జేరి యేడ్చుటు నుండ. త్రీ 


ఢిల్లి పట్టణమంత గొల్లుమని యొకసారె 
యిల్లు కిల్లూ గదలి యేడ్పు లార్పులు సేయ. త్రీ 


ఇసుక వేసినగాని త్రసరాల కుందునటు 
ఆబాలగోపాల మట వారిధింగట్ట. త్రీ 


దు(6ఖంపు మేఘాల దొంతరలు ప్రజకండ్ల 
బాప్పవర్షము గురియ బ్రహ్మాండ ఘోషతో. త్రీ 


ఆశలు నిరాశలై యడుగారి చన మనదు. 
దేశ నాయకులంత దిక్కులం గనుచుండ. త్రీ 


భువి చిన్నవోవగా దివి కళల నీనగా 
ఆగనీయక గడియయైన నిష్మరుణతో. త్రీ 


36 ఆహ్వానము 


అగ్నిసాహసము 


అగ్నికెటు చేతులవివచ్చు బాపూజి 
యవతారమును గాల్చి పుచ్చు. 


భగ్నాశులనుగాగ బారతీయుల జేసి 
కనుచుండ బాపూను కదలించుకొనిపోయె. 


బాపూ తనువు గాంచు పావకార్చుల గాంచి 
కళవచ్చె నాకలోకమున నల్దిసలందు. 


అపరాబ్ధిలో భాను డస్తమించె నటంచు 
చిమ్మచీకటి పడెను శ్రీ దొరిగి భూతలము. 


జ్వలనుండు కాల్చి నిను సౌరభమ్ముల జిమ్ము 
చందనేంధన సమితి గాంధి హృదయము దెలుపు. 


బాపు మే న్లాదదియొ భారతీయుల యెదయె 
చీమపుట్టల కిట్లు చిచ్చిడెను ఖలుడెవడొ. 


బాపూజి యెదపైన బడి ముద్దుగొను పూలు 
ఏ దేశ భక్తగణ హృదయ కమలమ్ములో 


తాముసయిత మృతని దహనంపు మంటలన్‌ 
భాగమ్ము బంచుకొన బలిపీఠ మెక్కినవి. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


37 


భస్మంపు రాశియె కూలె, మా గాంధి 
భాస్మరుం దస్తగిరి వ్రాలె. 


సస్మిత ముఖుండగుచు చావు నాహ్వానించి 
విసయము గలిగించె విశ్వమున కంతకును. 


అతని బూడిద బుక్క్మయై మాత యెద గూలె 
అతని యెముకలు పూవులై మాతృభువి రాలె 


వివిధ దేశము లతని వీరమరణమ్ముపై 
పుష్పవర్షము గుప్పి పూజ లొనరించినవి. 


చందన చితాపీఠి సింహాసనము గాగ 
ఆజ్యభాండములన్ని యభిషేక మొనరింప. 


అగ్నిహోత్రుడు స్వీయ హస్తాగముల 
స్వర్గాధిపత్యమ్ము సమకూర్చ నిచ్చోట. 
ఆత్మీయ భూతియే యఖిల తీర్థమ్ములకు 
అవ్యయవిభూతియె యలరార యమున దరి. 


చితయొద్ద జతగూడి మత(గంథతతు లతని 
ఆత్మశాంతికి దేవు నభ్యర్థన మొనర్చు. 


38 


ఆహ్వానము 


అమరుడవు 


అమరుడవు నీవోయి గాంధీ, బాపూజి 
హంతకుం డెవ్వాడు నీకు. 


పండుబారిన మేను భరతదేశమ్మోయి 
ఖాదిదుప్పటి దాన గంగానదమ్మోయి. 


తెల్లనై లోకాలనెల్ల నున్నతిగనిన 
చల్లనగు నీదు తలపెల్ల హిమనగమోయి. 


బోసి నగుమొగము మా కాళశివిశ్వేశ్వరుడు 
విమలోపదేశాలె వేదమంత్రములోయి. 


వరశాంతగుణము నీ వజ్రాయుధంబోయి 


మతసమైక్యతయె నీ మహనీయ మతమోయి. 


కన నహింసయె నీదు కరుణాంతరంగమ్ము 
అనఘ |! సత్యమ్మె న్‌ యాత్మస్వరూపమ్ము. 


నిరుపేదప్రజ సేవ నిత్యకృత్యము నీకు 
పరదు &ఖమే నీకు పడరాని బాధయట. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


అమ. 


అమ. 


అమ. 


అమ. 


అమ. 


అమ. 


అమ. 


39 


మందారకుసుమములు 


అదిగొ బాపూజి యస్థికలు, యమునదరి 
నలరు మందార కుసుమములు. 


నెహ్రుపండితుడు కన్నీట దడుపుచు నెంతొ 
పూజ్యభావముతోడ ప్రోది సేసిన పూలు. 


భరతదేశపు నదుల పావనముగావింప 
మహిమాన్వితములైన మంత్రపూతాక్షతలు. 


యమునమ్మ కుంతల భ్రమరమ్ము లాపూల 
మకరందమునకునై మారాము నొనరించు. 


కృష్ణ తన నల్లనగు కీల్ణెడన దురుముకొని 


ఉదధిరాజుకు జూప నాయ్యారముగ నురుకు. 


రామేశ్వరముపొంత రత్నాకరుడు పూల 
వెలగట్టలేననుచు వెనుకముందాడు నెద. 


కావేరి యీ పూలతావుల న్వెదజల్ల 
కస్తూరిరంగయ్య కనుల మైకము హెచ్చి. 


విమలగంగాసతి త్రివేణి నీ పూలిడగ 
కాశివిశ్వేశ్వరుని కనులు మిరుమిట్లుగొనె. 


అపురూపమైన యీ అమరలోకపు పూల 
నదులెల్ల యొడిబట్టి నాకునా కని వేడు. 


40 


ఆహ్వానము 


ఆదిమనువు 


ఆదిమను వీవోయి గాంధీ, (పీమంపు 
టవ్వ కస్తూరి శ్రీగాంధి, 


ధర నన్నిజాతులును తనయులే నాకంటి 
వవని యంతయు నాకు నాత్మగేహం బంటి. 


చిన్న పెద్దనక ధరనున్న సుతులందరికి 
సమముగా పంచియిడు జనకుం డవని తెలిసె. 


ఆసియావాసులం దా భారతీయులకు 
భాగ మీ కుండుటలు పాడియే మీ కనుచు. 


క్రీస్తు భారతిజాతికిం గన్నతండ్రియై 


స్వమతావలంబకుల శాసించి యిప్పించు. 


సిలువముండ్లో నీదు విలువ దెలిపిన వచట 
భళి తుపాకీగుండ్ల తులదూగినా విచట. 


నినుగాంచుట న్మాదు కనతల్లి యగు భరత 
ధరియిత్రి గర్భమ్ము ధన్యమ్ము ధన్యమ్ము. 


మతములందాటి నీ మతిపైకి జని సకల 
మానవైక్యతలోనె మగ్నమై చనెనోయి. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


41 


ప్రాణములతో చెరలాట 


(ప్రాణములతోనె చెరలాట. ధర్మదే 
వత మెప్పుగొన చనెడి బాట. 


తనపరీక్షల కాగు ధన్యమానవు నామె 
తలనిడుకొనును శాశ్వతము దేవసముడంచు. 


విసముమంటల (మింగు అసమానయోధుడగు 
సోక్రటీసుకు నాకె జోడంచు వచియించు. 


సిలువ సింహాసనాసీనుండయిన క్రీస్తు 


ముండ్లకవచముతోనె ముద్దునా కిడెననును. 


ముదకడైనను గాంధి యెద తుపాకీగుండ్ల 
హారమున నా మనసు హరియించె నేడనును. 


మా హృదయ మేద్చునను మాటయొక్కటి దక్క 
మా బాపు తా వీరమరణకీర్తిని గాంచె. 


ఏరోగమునబడక నెవరి చాకిరి గొనక 
రామ యన కఫ మద్దురాకముందే యేగె. 


వీ తక్కువజేసె యిల మాకు మాగాంధి 
ఎన్నాళ్లు మాకొరకు ఇచట కూర్చుండు నిక. 


42 


ప్రా. 


ప్రా. 


ప్రా. 


ప్రా. 


ప్రా. 


ప్రా. 


ప్రా. 


ప్రా. 


ఆహ్వానము 


మానవుడుగా వచ్చిన మాధవుడే 


మాబాపు తాను మానవుడే, దీనజన 
క్షోభ వినవచ్చె మాధవుడే. 


నగుమోము పైన నో నారాయణత్వమ్ము 
విమలకాంతులతోడ వికసించు నిత్యమ్ము. 


నిడుదమైగూటిలో వెడదవక్షము ప్రమిద 
వెన్నపూసగ గుండె వెలిగించు విశ్వమును. 


మేకపాల్గొన నతడు లోకమ్మె చల్లబడు 
ఉపవాసముల నుండ నుడికి చను జగమెల్ల.. 


పట్టినంతనె మట్టి బంగారమై క్రాలు 
ముట్టుచోటను రాళ్లు ముత్యమ్ములై రాలు. 


సత్యాగ్రహ మ్మడర సమర మొనరించెనా 
భృత్యుడౌ (ప్రతికక్షి గత్యంతరమె లేదు. 


సకల కల్యాణగుణ సంపూర్ణచరితుండు 
కన నవాప్తసమస్తకామ సముదాయుండు. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


43 


చంపినచచ్చువాడా 


గాంధి జంపిన చచ్చువాడా, అంతకున్‌ 
ఘనుడగుచు బుట్టు మరునాడే. గాం. 


బిర్గాభవనమందు విలువ నోహోయంచు 
పలుకుచున్నవి యతని భవ్యోపదేశాలు. గాం. 


వంచి విడిచినకొమ్మ వడి మీది కెగురునటు 
కొట్టివేసిన తరువు కొమ్మల చివుర్చునటు. గాం. 


నేలగొట్టిన బంతి నింగి కగయువిధాన 
అణచినకొలది గాంధి యాశయము లెదుగునవి. గాం. 


ఫలబీజ మవనిపై బడి మన్నయిననేమి 
పదిబీజముల గొంచు బయలుదేరదొ తిరిగి. గాం. 


బుద్దుండు తా చచ్చిపోయి యిచ్చట మరల 
గాంధియై పుట్టునని కలగనిన దెవ్వాడు. గాం. 


ఆగాంధియే మరల నధికశక్తులతోడ 
అవతరింపడటంచు అనుమాన మదియేల. గాం. 


భౌతికంబగు మేను బాసిపోయిన నేమి 
ఆత్మశక్తి కెవండు హంతకుం డున్నాడు. గాం. 


44 ఆహ్వానము 


అలసినావా 


అలసినావయ్య బాపూజీ, సమరమ్ము 
సలిపి సత్యాగ్రహపుటాజి 

వీరతల్పమున మేన్విడిచి నీవీవేళ 
శాశ్వతము స్వర్ణవిశ్రాంతి గొనుచున్నావు. 
నవఖాలిభూముల న్నడచి బడలవు కాళ్ళు 
ప్రాయోపవేశాల పండి యలవదు మేను. 


యమునయొడ్డున నీ గృహము గట్టుకొన్నావు 


మమువీడి యుండ నిటు మనసెట్టు లొప్పినది. 


అలిగితివె మాపైన పిలిచినం బలుక విటు 
కన్నెత్తి మావైపు గాంచ వొకమారైన. 


స్వాతం త్ర్యవిజయమ్ము సాధించి యమునదరి 
నొరిగి మూసినకన్ను తెరవకుంటివి తిరిగి. 


అభిషేక మొనరింతు మథశ్రువర్నాల నిను 
(శ్రమదీర విసరెదము తమి నూర్చువీవనల. 


శాంత్యహింసల నెవరు సాకువా రున్నారు 
అవిలేక సుఖమేడ కువలయమునం దింక. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


అల. 


45 


వార్తాపత్రికల శోకము 


శోకించుచుండె పత్రికలు, బాపూజి 

నేకగతి వర్ణించుకొనుచు. శో. 
అక్షరాక్షర మొక్క యశ్రుబిందువుగాగ 

కన్నీటికాల్వలై కాలముల్‌ ప్రవహింప. శో. 
అభఖిలవాజ్మయము శోకాబ్టియై యుప్పొంగి 

ప్రకయమున ముంచినది బ్రహ్మాండభాండమున శో. 
పైగుడ్డలేనట్టి బడుగుకై విలపించు 

బోసినగవుల జ్ఞప్తిజేసికొని వలపోయు శో. 
చరఖావినోదమ్ము సలుపుచుండెడి రూపు 

ప్రార్థనకు జనుదెంచు బడుగుతాపసిరూపు శో. 
గోలిదెబ్బలు దాకి నేలకొరిగిన రూపు 

గాయములపై పూలు గప్పుచుండిన రూపు శో. 
అతని రక్తాబ్టి నీరాడు మృత్తిక రూపు 

హా రామ యని నగుచు నాత్మవీడిన రూపు. శో, 
బిర్లాభవనమందు స్వర్లోక సౌధాల 

నిశ్చింతగా దీర్ధని ద్ర నుండిన రూపు శో. 
పెండ్లవలె చితిపైకి పిల్చుకొని చనురూపు 

అగ్నిహోత్రునిమధ్య నాహుతిం గనురూపు శో. 
అస్థికల గొనిపోయి అఖిలతీర్థములందు 

కలిపి యేడ్చుచు ప్రజలు యిలుజేరు రూపమ్ము శో. 


చిత్రపటముల నెన్నా చిత్రించి చింతించి 


ధర్మగుణముల నెన్నా తలపోసి వలపోసి. శో. 
46 ఆహ్వానము 


సత్యవంతుడు 


సత్యవంతుండు మా గాంధి భువి దిగిన 

శాంతిదూతయె మహాత్మాజీ. 

ఆత దబదము స్వప్నమందైన తెలియ డెద 
ద్ద (21 

గోసి జూచిన లేదు కోపమ్ము పేరునకు. 

సత్యరూపమ్మె యా సర్వేశ్వరుండనుచు 

బోసినోట న్నూరిపోసె నజ్ఞానులకు. 


సత్యమున కెయ్యెడల జయము దప్పదటంచు 
బాసజేసెను గీత బట్టుకొని తనచేత. 
ఆడితప్పె నొకప్పు డా ధర్మరాజైన 

మాగాంధి కా చిన్నమచ్చయినను లేదు. 
జ్ఞానరంగపు మొక్కవోని చక్క్మనియోధ 
అతనిగాంచిన పులియు నట మేకయైపోవు. 


అల రాజకీయాల నధ్యాత్మ విజ్ఞాన 


మును జూపి లోకాల కనులు దెరపించి చనె. 


వరభారతావనికి అరిభయము లేకుండ 
సిరిగల్లు తన మేను శ్రీరామరక్ష యనె. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


47 


దేశభక్తుడు 


దేశభక్తుండు గాంధీజీ, ప్రేమసం 
దేశధారుడండి బాపూజీ. దేశ. 


తీసిచదవండి యేదేశచరితమ్మేని 
ఆసాటి సేవకుం డన్యుం డొకడు లేడు. దేశ. 


దేశంపుటిల్లల్లు దేవాలయ మ్మగుచు 
ఆశోధకుని కనుల కగుపించెను గదోయి. దేశ. 


దేశంపు ప్రతివ్యక్తి దేవస్వరూప డని 
తీసి యర్చించె కడుతీపియగు ప్రాణాల దేశ. 


దేశసోదరులలో తిండిలే కొక్క డుప 
వాసముండిన వానికోసమ్ము గోసరిలు. దేశ. 


తెల్లవారలనుండి దేశమును గొనుదాక 
నిశ్చయముగా నతడు నిద్దురేపోలేదు. దేశ. 


భారతప్రజలదౌ బాగుకొరకై కడకు 
తన మేని రక్తమ్ము ధారవోసిన త్యాగి. దేశ. 


48 ఆహ్వానము 


కర్మ వీరుడు 


కర్మవీరుండు గాంధీజి, నిశ్చలమైన 
ధర్మవర్తనుడు బాపూజీ. 

బడలికెరుగని బంటు మడమద్రిప్పని యోధ 
అపజయము పేరెరుగనట్టి దొడ్డసిపాయి 
కాంక్షించుపని పూర్తికానంతవరకు తన 
శస్త్ర మొరలోనిడని సర్దారు బిడ్డండు. 
వ్రాసిరెందరొ గీతవ్యాఖ్యానములు గాని 
చేసిచూపెను దాని జీవితగతుల నితడు 
ఉప్పుసత్యాగ్రహ మ్మూపివైచెను దొరల 
క్విట్టిందియా (మోత క్రిందుమీ దొనరించె 


కాంచుచో నది యొక్క కదురుపుల్లయె కాని 
ప్రక్కబల్లెమ్మగుచు వరలె మాంఛెస్టర్‌కు. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


కర్మ 


కర్మ 


కర్మ 


కర్మ 


కర్మ 


కర్మ 


49 


లోకబాంధవుడు 


లోకబాంధవుడు బాపూజీ, అతిదయా 
ళుస్వరూపుడు మహాత్మాజీ లోక 
ఏకులమువారనక యేకమానవులమని 
ఏకులను కదురుపై నేక మొనరిచి చూపె లోక 


తాకరానితనమ్ము దగ్ధమ్ము నొనరింప 
హరిజనులకొజణ కొక్క అవతారమును దార్చె లోక 


మాలబ్రదుకుల పూలమాలలుగ జతగూర్చి 
కస్తూరిరంగనికి కానుకలు పంపించె లోక 


ఏకకాలమున నిను డిల నంతవెలుగలే 

డేకరణి బాపూజి లోకమంతట వెల్లె లోక 
ఒప్పరెల్లరు గీత, హోలి బైబిల్‌, ఖురాన్‌ 

మా మహాత్ముని సూక్తి మహికంత వేదమ్మె లోక 
మహమదీయులకెంతొ మహనీయు డనిపించె 

తెల్లజాతులు క్రీస్తుదేశికుం డనియెంచె లోక 


లావణ్యసీమయగు లండను నగరమంత 
ఖండించు జర్మనని కన్నీరు గార్చెనట. లోక 


50 ఆహ్వానము 


భజనపరుడు 


భజనపరుడోయి మాగాంధి, శ్రీరామ 
భక్తవరుడోయి బాపూజీ 


ఎడమకుడిచేతులను ఏకముగ జతపరచె 
నట హిందుముస్లింల ఐక్యతకు లయవేయ 
రామ యని పల్మిన రహీమనుచు బల్మినను 
ఈమహానదు లరుగు నేకవారిధికె యను 
గీతగాని ఖురాను సేత గాని యివన్ని 
ఆభరణభేదములె అంతయు సువర్ణమను 
హరిజనుడుగాని భూసురవరుడుగాని ఈ 
శ్వరుని గడియారమున వరలు చక్రములె యను 
నానావిధమ్ములగు నామరూపమ్ములను 
వేషభాషల దాటి వెలయు నాత్మారామ 
శ్రీరామ బాణమును శ్రీకృష్ణు చక్రమును 
గూర్చి చరఖాజేసి కూర్చొనియె రిపుగెల్బు 
కంచుతాళములనుచు కాళ్ళ శృంఖలల గొని 
జాతీయగీతాల రీతులకు (మోగించు. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


51 


సర్వసముడోయి బాపూజీ, అత్యంత 
నిర్వికారుండు గాంధీజీ 

పాకిపని మొదలుకొని లోకపాలనవరకు 
నాకార్యమే యనుచు నడుముగట్టిన మేటి 
ఉమిసిన న్దనను గని భ్రమిసినను రవ్వంత 
మార్ప్చేమిలేని బ్రహ్మణ్యుండు బాపూజి 
పంచమత్వము జార్జి పంచమత్వముగూడ 
ఆకోమటికర మ్మొకింతె విలువకు తూచె 
రాటంపుచక్రమున్‌ రాజ్యంపు చక్రమును 
ఏకరీతిగ ద్రిప్ప నెంతేని మొనగాడు 
పండ్లుగాని తుపాకిగుంద్లురానీ ప్రీతి 
స్మేరాననమ్ముతో నారగించెడి భోక్త 
కుడిచినను పస్తులను గడపినను మొగమందు 
చిరునవ్వు వెన్నెలల కరువులే దేవేళ. 


52 


ఆహ్వానము 


శత్రువునకు మిత్రుడు 


శత్రువుకు మిత్రుండు గాంధి, విశ్వాస 
పాత్రుండు భువికి బాపూజీ 
మిత్రస్వరూపుడు జగత్రయ ముఖాబ్దముల 
శత్రుదౌష్ట లతాలవిత్రం బతని నాల్క 
రాళ్ళగొట్ట ఫలాల రాల్చే రసాలంబు 
పరశుముఖమున తావి నెరపు చందనతరువు 
పొదుగుగ్రుమ్మిన పాలు పిదుకు వేలుపుగిడ్డి 
కష్టమిడువారిని న్గరుణాపరత గాంచు 
బోసినగు వెన్నెలలు గాసెనా ప్రతికక్షి 
ఆత్మలోగల తమ స్సడుగారి చను నపుడె 
ఆయమాయకద్భష్టు లైంద్ర జాలము సేయు 
ఖదరుదారాల లోకాలకే వలవేయు 

అతని వాక్సుధలు ద్వేషానలమునకు వృష్టి 
ఘనకరస్పర్భ తిరుగని మరుగుమందోయి 
మంత్రముగ్దులసేయు మాటలకు ప్రేమించి 
కాలసర్పముగూడ కంఠహారంబౌను 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


53 


అతి నిరాడంబరుడు 


అతినిరాడంబరుడు బాపు, లోకమున 
కాదర్శమానవుడు గాంధీ 

పదవులను భాగ్యసంపద జూపి యూరించు 
ఆశాపిశాచమ్ము నరకాల ద్రొక్క్మెనట 
మాభరతభువికి నిర్మకుట సామ్రాట్టయ్యు 
కొల్లాయికట్నముం గోరుకొనె యవధూత 
సార్వభౌములను మునిచక్రవర్తులు మొక్క 
కొల్లాయి కట్నమును కోరుకొనె యవధూత 
అన్నపూర్ణమ భారతాంబ మృష్టాన్న మిడ 
కాయగడ్డల దినుచు కడుపునింపిన జోగి 
నిరుపేదయెయుండి నరపతుల తనదరికి 
రప్పించుకొనిన గుజరాతి కోమటిబిడ్డ 
కుడువతోపయులేని కడు దీనమానవులు 
కష్టాల బోదోలు కంకణవ్రతధారి 

ముక్కుపై వల్‌ మౌనముద్రావిచారాలు 
మరగాలు పీఠమ్ము అరదిగంబర వేష. 


54 


ఆహ్వానము 


చంటిబిడ్డడు 


చంటిబిడ్డండు మా గాంధి, అత్యంత 

సరళ హృదయుండు గాంధీజీ 

ఎనుబదేడుల వృద్దు డెలమి భారతమాత 
కనుల కెనిమిది నెలల కసుగందువై తోచె 
ఏండ్లు పైబడె వృద్దు డీత డెపుడనుకొనదు 
పండ్లమొలవని ముద్దు పసిబిడ్డడని సాదు 
ఎన్నియేండ్లే నామె కన్నులకు పసికూన 
అడుగు లిడనేర్చె కర్రానుకొని యిపుడిపుడె 
జనములను ముగ్గులనుజేయు బోధల గాంచి 
వచ్చిరానివి ముద్దువాక్కులను కొని మురిసె 
చరఖావినోదమ్ము సలుపుచుండుట గాంచి 
బొంగరాలాడుకొను బొట్టెకాయని యెంచె 
పరవారి కనులలో బడి యేమగునొ యంచు 
వెట్టిగా సాదె నొక విలువగుడ్డయు నిదక. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


చం. 


చం. 


చం. 


చం. 


చం. 


చం. 


చం. 


విన్‌ 


56 


రైతురాజు 


(గేయ నాటిక) 


(రైతురాజును రమ్మని యాహ్యోనించుట) 
రావోయి ఓ రైతు 
రాజా! ... మాకు 
పాడి పంట లొసంగి 
భారతావని నేల 


రవి శశియు నిత్యనీ 
రాజనము లీయగా 
పవనుండు కేల విం 
జామరము వేయగా 
నవ మోహనమ్ము లౌ 
నాగేటి వృషభముల్‌ 
నందీశ్వరులు గాగ 
నటరాజమూర్తి వై 


భూదేవి నిను దాక 
మై పులక లేపారె 
గోమాత నీ వంట 
పాల చేపులు మీటె 
ఆకాశగంగ ని 
న్నభిషేక మొనరింప 
శ్రీకాంత పాణి సర 


సీజమ్ముల జనింప 


ఆహ్వానము 


(కావ్రరాజు తన నవాచరులతో (వవోళించి 
నంతోవంగా గిత్తల దీనికొని మడి దున్నుతాడు) 
దున్నవోయి దున్నూ మడి 
దున్నవోయి దున్నూ 
వడిగల గిత్తల గట్టీ 
హడా, హె, కహి కెయ్‌ మని 


చిటునగవుల కాపుసతులు 
సిగపూవులు సొగసు లీన 
సోలు నడుము లల్లాడగ 


చాలు బట్టి విత్తులేయ 
మన్నులోన మన్నై యవి 
వెన్నుకు వెయి విత్తులీయ 
మన్నె బంగారు చేయు 
అన్నపూర్ణ యవతరించ 
వంతలు మిట్టలు బాపి 
అంతా సమ మొనరించి 
అందజకును సుఖజీవన 
మందుబాటులో నుండగ 


(కాను కర్లైపోయిన వానల కౌదిరి చూస్తాడు) 


రావోయి ఓ వాన 
దేవా! .... నీవు 
రావోయి ఓ వరుణ 
దేవా!... 

ఇంటి వబ కొకసారి 
రావా... మా 
పంటచేలను జూచి 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


వ్‌ 


ఇంటిలో గింజలను 
మంటిలో బోసితిమి 
మింటికేయో జూచి 
కంట నీ ర్వెట్టుదుము. రా. 


రాత్రింబవలు చెమట 

రాల్చి కష్టించినా 

ఆలుబిడ్డల కింత 

అన్నమే కరవాయె రా. 


చెరువు లెండుక పోయె 

కరువు మండుక పోయె 

బరువాయె [బ్రదుకులే 

కరుణ రాదా నీకు రా. 


(కావు మొజిదిని వర్షము తురియుటతో కావు నంతోవము (వదర్భించుచుండును) 


వచ్చెను వచ్చెను వర్గాలూ మా 
వసుధారాణికి తల(బ్రాలూ వచ్చె. 


కత్తులు కత్తులు కలిసిన యట్లూ 

ఉత్తర దిక్కున ఉరిమింది, కను 

పాపల ఛకృని మెజసింది - దివి 

గడగడ గడగడ ఉరిమింది - దిశ 

చకచక చకచక మెబసింది వచ్చె. 


పాడు కరవులకు బాణాలు - మా 

పంటచేల కివి ప్రాణాలూ ... 

కాపుకన్నులకు ముత్యాలు - వరి 

కజ్జలనోళ్ళకు చనుబాలూ వచ్చి. 


58 ఆహ్వానము 


కోడెనాగులై యుటికే వాగులు 
క్షీరధారలై పారే తోగులు 
మరకత మణులై పచ్చిక లేచే 
చెట్లు పచ్చబడి శిరముల నూచే 


మదవృషభమ్ములు కొమ్ముల (గగ్రుమ్ముచు 
మట్టిని జిమ్ముచు అంక వేయగా 
ముదితమయూరము పుచ్చము విచ్చి 
ముద్దుగ నాట్యము సలిపిందీ 


ఆఅవేసిన చీరల వోలె 
తూరుపుగట్టున ఆవులు తోచె 
నడిచే నల్లని గండశిలలవలె 
పడమటి గట్టున గేదెలు మేసే 


(కావు వరికజ్జల గొని నాటువేస్తాడు) 
నాటు వేయవోయ్‌ పొలము 
పాటు జేయవోయ్‌ 
ధరణిదేవి పచ్చ పచ్చ 
వరిపైరుల కోక గట్టి 
మలయమారుతపు డోలల 
మది పొంగుచు నూగియాడ 


నడుము వంచి యడుసు లోన 
నవనవలాడే పైరుల 
నాటవోయి వరుసగ నే 

పూట లక్ష్మి తాందవింప 


కూటి కరువు దీజి ననుచు 

కూలి పడుచు చిజుచెమ్మట 

గోటమీటి కోకిలపై 

పోటి పాట బాడుచుండ 

శ్రీ వానమామలై వరదాచార్యులు 


వచ్చె. 


వచ్చె. 


వచ్చె. 


నాటు. 


నాటు. 


నాటు. 
59 


(కవు పొలము కావలియుండి తన భార్చు బద్ధిగొనితేకపోయినని 
ఆకలితో ఎదిరిచూసాొడు) 


వచ్చేది మా లచ్చిమేనా.... ఆ 
ఒయ్యారి నడకలతో 
వియ్య మందును హంస వచ్చే. 


నగుమోము వగచూచి 
పగబటిి చందప్ప 
(స) 
కొంటెగా నడి దారి 
కొంగుగొని ఆపిండొ వచ్చే. 


పిలిచి నటైతే జా 

మలతోట కెళ్ళితిని 

చిలుక పలుకని తెలిసి 

సిగ్గొచ్చి మరలితిని. వచ్చే. 


కనుచుండె పొదచాటు 

కన్నె లేడియొ లేక 

నను గేలి సేయంగా 

నక్కి యుండెనొ తానే వచ్చే. 


కొమ్మెక్కి చూసితిని 

కొండెక్కి పిలిసితిని 

కడుపు మంటల లోన 

కాలుచున్నది లంక వచ్చే. 


(అబ్బి వచ్చి) బద్ధి యినస్తుంద 
లచ్చి వచ్చినాదోయ్‌ మామ! 
చద్ది తెచ్చినాదోయ్‌ మామ! 
ఎదిరి చూచు నీ కన్నులకు ఇం 
కేమొ తెచ్చినాదోయ్‌ మామ! 


60 ఆహ్వానము 


ఏమొ తెచ్చినాదోయ్‌ 


కిలకిల నవ్వుల్లో మామా! 
కలువలు బూసిన వోయ్‌ మామా! 
కలికి చూపుల వలపు తేనియల 
కావడి తెచ్చినదోయ్‌ మామా! 
త్రావగ రావేమోయ్‌ మామా! 


(కలువు తీయుటకు భార్హును వీలుస్తాడు 


కలుపు తీయ రావేమే 
కాపోరి పడుచా! .... నీ 
కంకణాలు గాజుల్లూ 
గల్లు గల్లూ మనగా 


పైట నడుముకు జుట్టి 
చేత కొడవలి బట్టి 
దుష్టశిక్షణ చేసే 
అష్టభుజ కాళికపై 


మన భూమి యందేమి 
పరజాతి యా స్వామి 
నటికి వేసెద నన్న 
నారి రూన్సీ వగుచు 


నరుల కన్నము బెట్టు 
వరి కట్టలను జుట్టి 

పెరుగనీయని తుంగ 
పెతికెయ్య వలె నింక 


(బేనికావలిగాయుచు భార్భావిరహోనికి వెతవదుచున్న కావు/ 


ఏ జన్మలో ఎవరి 
నెడబాపితిమొ యేమొ 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


లచ్చి 


లచ్చి 


కలు. 


కలు. 


కలు. 


కలు. 


61 


ఈ చేనిలో నేను 

ఇంటికాడా తాను 

కన్నుల్లొ తెలవాజుతున్నది | మా 
కర్మ మింతే నోచుకొన్నదీ 


చద్దియన్నము దెచ్చి 

సరసమాడుచు లచ్చి 

పలుకరాని గాథ 

పడరాని ఒక బాధ 

ఎన్నడగు వరికోత లన్నదీ | కొంగు 
కన్నీట తడిసిపోతున్నదీ 


పవలంత చేనిలో 

పనిపాట కనివచ్చి 

పసిబిడ్డపై అర్లు 

పాల పొంగై రాగ 

తడజిమ్ము చనుబాలు లచ్చిమీ | అవిక 
తడిసిపోవును వట్టి పిచ్చిదీ 


అత్తమామల బెదరు 
ఆడుబిడ్డల యలుక 

వత్తమన రాలేదు 
పంజరములో చిలుక 
పెత్తనమ్మేది నా రాణికీ | ఎంత 
(ప్రేముంటె ఏమి దొరసానికీ 


(బేనికోతకు లచ్బిని విలుసాడు) 
కోసికొనుము మెద 
వేసికొనుము వరి 
మోసికొనుచు జని 
రాశిగ బేర్చుము 


62 


ep 


రా 


ep 


ఆహ్వానము 


కోసికొనుము నీ 
చేసే శ్రమ కిదె 

దాచుకొనక వెల 
బోసె వసుంధర 


తుజ్టా దాలిచి 
దొరయై కురియును 
కట్ట కల్టియును 
కనక వర్షములు 


కుప్పల బంగరు 
తెప్పల మేరువు 
కొప్పుల భాగ్యము 
చిప్పిల గూర్చుము 


వసుధా దేవిని 
వరించి దేవుడు 
పసిడి యక్షతలె 
పాజిజల్లెనో 
పసుపు తీర్థముల 
జలకమ్మాడిన 
పసిబిడ్డల బా 
లింత పొలమ్మిక 


(కోసిన వరికట్టల నూర్జిడి బేసి తూర్పార బట్టటానికి 
కావు తన భార్దును విలుసాడు) 


తూరుపాజ బట్టరావే 
నా యింటి దొరసాని ! 
అందాల రాణీ! ఓ లచ్చీ! తూ. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 63 


తూరుపాఅ బట్టు 
దుమ్ములో నిను జూడ 
మబ్బుల్లో చందప్ప 
మన చేల దిగివచ్చి 


వయసు బరు వోపక 
వడకాడు నడుములో 
నాగ కోమలి మేను 
నాట్యమ్ము లాడేను 


చేత చేటను బట్టి 
చెరిగి పోసే మేన 
పైర గాలికి సోలు 


పైడి తీగల చాలు 


సిరిగల్లు నీ నుదుటి 
చెమట ముత్తెపుపేరు 
మెల మెల్లగా గాలి 
నిలువు దోపిడి చేయు 


లలి గాలి నీ కొంగు 
లాగి ఆజిడి సేయ 

సిగలోని మలెమొగ్గ 
సిగ్గొచ్చి నవ్వినది 


గాలిలో దూళిలో 
కసిగందు నీ మోము 
మట్టిలో మాగిచను 
మంచి బంగారమ్ము 


64 


ఆహ్వానము 


(నూర్చిడి చేని తూర్చాఅబట్టిన ధాన్సరానులను 
కాఫుదంవతులు బండిపై ఇంటికి గొనిపోనుట) 


బండొచ్చి బండివచ్చె 
రెండెద్ల చక్కని బండి 
నిండు గర్భవతి వోలె 
బండి వచ్చెనండి 


కాపుమేని కండ 

రక్తమ్ము చెమట పిండ 
ఈ బండిలో నవధాన్నాలై 
నిండి తొణకె నండి 


భూపాలుర భాగ్యాలు 
వ్యాపారుల రత్నాలు 
మీ పాలిటి శాస్త్రాలు 
ఈ బండిపైన వ్రాలు 


కర్షకుని చేతి కష్టం 
వర్షాధినేత యిష్టం 
భూజనుల దగు అదృష్టం 
ఈ బండితోనే స్పష్టం 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


(నాటిక సమాప్తము) 


బం. 


బం. 


బం. 


బం. 


65 


ధనం! ధనం ! వందనం ధనం! 
సకల కార్యసాధనం ధనం 
లోక ప్రీతి వర్ధనం ధనం 


ఎది చూపించిన పసిబిడ్డైనను 
ఏడ్పుమాని దగ్గణ కరుదెంచు 
ఎది కనిపించిన రంభయైన వల 
పెగయ నవ్వి మనల పల్మరించు 


ఏదిగాంచి లోకమాదరించు 

ఏది మనకు చుట్టటికము బెంచు 
ఏది లేక బ్రతుకు చావనిపించు 
ఏది కనుల తలపై కెక్కించు 


ఏ బలమున మీసము నెక్కించు 
ఎదిలేదని పరులకు తలవంచు 
దేనిని హరి యైన నాశ్రయించు 
సముద్రమును సాంతము గాలించు 


ఏ కాసుల సంచిని పోషింప 
వడ్డీలకు వడ్డీలను బెంచు 

మా కాయుప్యం మా కారోగ్యం 
మాకు ధనం మరి మీకు బుణం 


66 


ధనము 


ధన 


ధన 


ధన 


ధన 


ధన 


ఆహ్వానము 


రావె కోకిలా! .... నీ 
రాజన మిడు మా కన్నులు 


కుహు కుహూ స్వనమ్ములనే 
కొమ్మ మాటు కూసెదవో 
మాధవ మురళీ నాదమొ! 
మాకందవనీ మోదమొ! 


మాకందమ్ముల నుందువు 
మా కందమ్ముల కగపడ 

నాలకింతు మొక గానము 
నాలపించు నిను గానము 


ఎవరికోస మీ పాట? 
ఎవరి గుండె నీ వేట? 
ఎపుడు వసంతుడు వచ్చె? 
ఎపుడు వసంతము జిల్మె? 


ఇగురించెనొ నీ వలపులె 
కుసుమించెనొ నీ తలపులె 
ఎవ్వరినే ఆ పిలుపు? 
ఎవరికె ఆ మేల్కొలుపు 
చెమ్మరించు దేహమునకు 
తెమ్మెర అల వీచెదవే 


రుమ్మనియెడు తుమ్మెదలకు 
కమ్మతలేనె పోసెదవే 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


కోకిలా! 


67 


కమ్మనైన నీ పాట 

తుమ్మెద తంబు మీట 
కిసలయరాగము చిగిర్చె 
ప్రసూన హృదయము ద్రవించె 


చక్కని దానను గానని 
చాటు చాటు కేగెదవా? 
ముక్కున బొడుచును కాకుల 
మూక లనుచు దాగెదవా? 


గానమునకు తగు రూపము 
గాంచ నైతి నను చింతే 
గానము రూపమును లేని 
కాకము గతిని దలంతే 


అన్ని నాకె యుండవలయు 
ననుకొనుటే పెనుదోషము 
ఉన్నదానితో తృప్తిని 
నాందుటయే సంతోషము 


68 


ఆహ్వానము 


ఎవరో! 


వవళో! ఎవరో! 
నను పెదవి గదల్బక పిలిచెదరు 
మురళిని గొని ముంగల నిలిచెదరు 


ఆ చూపులలోపలి తలపులలో 
ఆ పలుకులు నేరని వలపులతో 


అరుణాధర రాగపు వెల్లువలో 
చిజునవ్వుల పువ్వుల జల్లులతో 


నిటలేందు మనోహర సీమలలో 
కుటిలాలకజాల విఖేలనతో 


బొమదీవెల తావుల మాటులలో 
కనుచూపుల తూపుల వేటలతో 


బొమదీవెల తావుల మాటులలో 
కనుచూవుల తూపుల వేటలతో 


వదనేందీవర దరహాసములో 
వంశీరవ మోహన రాగసుధన్‌ 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


69 


ఎవరి జ్ఞాపక చిహ్న 
మీ విరహ జలధి 
బడబాగ్ని హృదయాన 
పరితాప పడుచుండె 


నిశియుం బవలు కంట 
నిదురరాని యెడంద 
బింబించు నే చంద్ర 
బింబమ్ము గని పొంగు 


నిట్టూర్పు గాడ్పుతో 
నిలువకం జనుదెంచు 
కన్నీటి కెరటాల 
కడజిమ్ము ముత్యాల 


అంబరము చాటుగా 
అలరు మో మొకనాడు 
చిజునవ్వు జిలికించి 
నెలవంకను లిఖించె 


మెలమెల్ల సిగ్గు విడ 
తల యెత్తి కనె నింతి 
నిక్క మీరే యంత 
నిండు పున్నమకాంతి 


70 


విరహాబి 
® 


ఆహ్వానము 


పంచశీల 


విజయీభవ నవభారతయువ సింహకిశోరా! 
నిజదేశాభ్యుదయాకృతి నిర్మాణ విచార! 


శ్రమజలకణముక్తామణి సంశోభితఫాలా! 
సుమహిత నిజకష్టార్ణిత సుధాపాన లోలా! 


సకలదేశ మత మిత్రా! సర్వదాపవిత్రా! 
నిఖిల జాతి విద్వేష వనీలతాలవిత్రా! 


సమభావన సహజీవన సహకార విహారా! 
క్రమవిరహిత పరదేశాక్రమణ పథనివారా! 


పరదేశాంతరంగిక వ్యవహారసుదూరా! 


పరసీమావిస్తీర్ణ ప్రభుతాంగీకారా! 


జనమారణ ఘనకారణ సమరాగ్ని వినాశీ! 
స్వనిరూపిత పంచశీల శాంతిలోక వాసీ! 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


విజ. 


విజ. 


విజ. 


71 


బుదగీతి 
థ 


నమో బుద్ధదేవా! భగవన్‌ 
నమో సుప్రభావా! 
క్షమాసత్యకరుణామయ భావా! 


ఆకర్ణాంత మనోహరనేత్రా! 
మణిమయ కుండలమండితశ్రోత్రా! 
ద్వాత్రింశచ్చుభ లక్షణగాత్రా! 
ధ్యానాసన శోభిత బుధమిత్రా 


నీ మనస్సు నవనీత సమానము 
నీ వచస్సు దివ్యామృతపానము 
నీ తపస్సు మా జ్ఞాన నిధానము 
నీ యశస్సు శ్రుతికి సామగానము 


మంచుకొండ శిఖరా(గమందు వె 
ల్లించబడిన యో దివ్యజ్యోతి! 

మంచి మార్గముల మానవతను నడి 
పించిన భారతదేశఖ్యాతీ! 


అరవిందమ్ముల హసించు నీపా 
దాంకముద్ర నో దయాసముద్రా! 
పరితాపమ్ముల బంధనముల విడి 
ప్రాణికోటి జెందెను సుఖనిద్రా 


రాత్రిమేలుకొని స్వార్థమ్మును స 
ర్వస్వమ్మును విడిచిన ఓ త్యాగీ! 


72 


నమో. 


నమో. 


నమో. 


నమో 


నమో. 


ఆహ్వానము 


ధాత్రిన్‌ వ్యాధిజరామృతి భయములు 
దప్పిన నిర్వాణామృత భోగీ! 


ధరణి జీవరాశులు నీ పుత్రులు 
దయాధర్మములె నీ సన్మిత్రులు 
అరిషడ్వర్గములే స్‌ శత్రులు 
వాని జయించిన మీరె పవిత్రులు 


బోధిమహీరుహ శీతచ్చాయల 
బుద్దుడ వగు విజ్ఞాన స్ఫూర్తి! 
సాధకతతి కన్నులు దెజిపించియు 
సత్యపథము జూపిన గురుమూర్తీ! 


మనుజుడు తన వగు మంచి చెడుగులన్‌ 
సుఖదు:ఖాకృతి చూచుట సత్యము 
మనసు లోపలన్‌ దయాధర్మముల్‌ 
మటువకు డని బోధించితి నిత్యము 


కరవాలములను హింసాజ్వాలల 
కరగి స్రవించిన గుండియ జాలీ! 
నరకప్రాయపు నరజీవితముల 
నందనవనముల నాటిన మాలీ! 


మలయానిల మను మాజుపేరుతో 
నీప్రాణానిల నివహము చెలగె 
చల్లనితెల్లని శశిబింబములో 

నీ మనస్సు వెన్నెలయి వెలిగె 


తాపతప్త విశ్వాపద బాపగ 
ఘనజీవనమై కరగి చనెదవా? 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


నమో. 


నమో. 


నమో. 


నమో. 


నమో. 


నమో. 


73 


కోపతమస్సును సుస్మిత విద్యు 
ద్దీపముతో వెల్లించి కనెదవా! నమో. 


చీనా బర్మా ఇండొనేషియా 

సింహళాలు వినె నీ సందేశము 

ధ్యానమగ్నభగవానుని నిన్లని 

ధన్యమయ్యె మా భారతదేశము నమో. 


ప్రమాద మెపుడీ యధర్మచింత 
సమాన మీ నర సమాజ మంత 
సమంతభద్రుడు సంఘసేవయే 
స్వర్గప్రదమని చాటు నియంత! నమో. 


సంఘం శరణం గచ్చామి 

ధర్మం శరణం గచ్చామి 

బుదం శరణం గచ్చామి 
® 

నమో బుద్ధదేవా! 


74 ఆహ్వానము 


అపూర్వ దీపావళి 


వచ్చె వచ్చి దీపావళి 
నగు మొగాల రూపావళి 


అన్ని పండుగుల వంటిదె 

యన వల దీ దీపావళి 

ఎన్ని వేదనల మంటో 

ఎన్ని తపస్సుల పంటో వచ్చె. 


ఈ దీపావళి కోసము 

ఎదిరిచూచె కండ్లన్నో 

ఈ దీపావళి కొజికై 

జపము చేసె నోళ్ళెన్నో వచ్చె. 


ముక్కోటిన్నర తెలుగుల 
ముక్కోటిన్నర వెలుగుల 
అదిగో! మన ప్రకాశఖని 
అదీగో! మన సంజీవిని వచ్చె. 


ఆనా డొక అమర జీవి 
ఆతిపోయి వెలిగించిన 
అఖండమగు దీపావళి 


అపూర్వమగు దీపావళి వచ్చె. 
ఆథిపోని దీపావళి 

ఆఅ నీని దీపావళి 

వచ్చె వచ్చె దీపావళి 

ఇచ్చె మనకు రూపావళి వచ్చి. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 75 


దీనికె రాములు సెట్టి 
జీవితమును ముడిబెట్టి 
కదకు విశాలాంధ్ర గలుప 
కాస్త అయ్యెను పొట్టి 


కర్పూరపు కళికవోలె 
కరగిన ఆ జగజెట్టే 
ఆఅవ చాకిరిని నలిగే 
అమ్మ చెబిలు విడగొట్టే 


ఈ దీపావళి వెలుగున 
ఇరువురమును సోదరులుగ 
తెలిసికొంటి మెడద నెడద 
కలిపికొంటి మొక టైతిమి 


76 


వచ్చె. 


వచ్చె. 


వచ్చె. 


ఆహ్వానము 


నవంబరు 1వ తేది 


అదిగో! నవాంబరము 
అతిలోక సుందరము 


అది సుప్రభాతమ్ము 
అరుణ కిరణాపూర 
సౌవర్ణ శోభాప్ర 
సాదిత నవాంబరము 


అది తాను నాకలో 
కప్పరోభామినీ 
మందహాస ప్రభా 
మయ కళామందిరము 


అది చతుష్మోటి ఫు 
ల్లాంభోజ రమణీయ 
కాంతిచ్చటా సుధా 
కలితకాసారమ్ము 


అది నిత్యమంగళా 
స్పద సంతతాభ్యుదయ 
మార్గదర్శక దివ్య 
మణిదీప హారమ్ము 

ఆ నవాంబర మోహ 
నారుణోదయములో 


తిలకించు ప్రాత రా 
దిత్యబింబ మ్మేదొ! 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


అదిగో 


అదిగో 


అదిగో 


అదిగో 


అదిగో 


77 


ఆ నవాంబర సుంద 
రావగుంఠనములో 

హసియించు రాకాశ 
శాంక బింబ మ్మేదొ! 


కాదు కాదామె యొక 
కమల కోమల గాత్రి 
ఆ నవాంబరముతో 
నవతరించిన ధాత్రి 


ఆమెయే కోటి త్ర 
యాంధ్రసుత జనయిత్రి 
ఆమెయే లోక క 

ల్యాణ కృతి కవయిత్రి 


అవతరించిన దోయి! 
ఆంధ్ర ప్రదేశమ్ము 
పావనంబగు నవం 
బరు మొదటి దివసమ్ము 


ముక్కోటి తంత్రులన్‌ 
మోగు వీణా వాణి 
మూడు గంగలు గలిసి 
మురువు సూపు త్రివేణి 


అక్షయ వరమ్ము లిడు 
అన్నపూర్ణ మృడాని 
భర్మడోలిక నాడు 
బాగ్యనగరపు రాణి 


నీరాజనం బెత్త 
నిలుచున్న ముక్కోటి 
కళ లీను రత్నాల 
గన్న కనకపు పేటి 


78 


అదిగో 


అదిగో 


అదిగో 


అదిగో 


అదిగో 


అదిగో 


అదిగో 


ఆహ్వానము 


వందేహం వందే 
వందే వందే 


వందేహం జయ భారత 
మాన్య త్రివర్ణ పతాకాం 
వందే చత్వారింశత్‌ 
కోటి ప్రజా సత్తాకాం 
ఆ సేతు హిమాచల ప 
ర్యంత మహీ శోభాకర 
దేశ స్వాతంత్ర్య కళా 
దీపాయిత రూపాం 
హరితస్వేతారుణ ప్ర 
ఖ్యాత వర్ణ భాసాం 
స్సుర దశోక చక్రాంకణ 
శోభిత సువిలాసాం 


నిల నభోహృదయాంబుజ 
నిలయాంచిత శ్రీకాంతా 
చేలాంచలాపకర్షణ 
శీలాయిత లీలాం 

వర సస్యశ్యామల సుం 
దర మరకత వర్దాం 
గురు విద్యా విజ్ఞానా 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


పతాక వందనం 


వందే. 


వందే. 


వందే. 


వందే. 


వందే. 


79 


కర ధవళ సుపరాం వందే. 


భారత జననీ స్వేచ్చా 

భూరుహ సంవర్ధక బల 

సారారుణ రకోజ్ఞ్వల 

సంచలిత తరంగాం వందే 


80 ఆహ్వానము 


వైష్ణవ గీతము 


వాదే వైష్ణవుడు, దయగల 
వాదే వైష్ణవుడు .... 

పరుల పీడ గుర్తెజిగిన నర సో 
దరుడే వైష్ణవుడు... 


పరుల దుఖమును పరికించుచు నతి 
కరుణతోడ నుపకారమొనర్చు 

వరి ముల్లంతేనియు నభిమానము 
దరిజేయగ నీయని పుణ్యాత్ముడు 


నాలుక గోసిన పలుక డసత్యము 
వ్రైలనైన ముట్టడు పరధనముల 
ఆలోకించును పరసతుల మాత 
వోలె, తృణమ్మటు తృష్ణ త్యజించెడి. 
ఒక యింతేనియు మాయామోసము 
లకు తావొసగక దృఢ వైరాగ్యము 
ప్రకటించెడి రామానామరతునకు 
సకల తీర్థములు చరణస్థితములు 


అన్యుల నింద సలుప డందలతి సమ 
మాన్యత జూచును, నిశ్చలగతి ఫల 
సన్యాసము గైకొను త్రికరణముల 
ధన్య ధన్య వానిని గన్నతల్లి 


కామక్రోధములను నిర్ణించుచు 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


వాడే. 


వాడే. 


వాడే. 


వాడే. 


వాడే. 


81 


కపట రహిత విజ్ఞానము కలవా 
డే మహాత్ము డతనిని దర్శించిన 
ఏకోత్తరముగ కులము తరించును 


నరసీ మెహతా పాడినగీతము 
నరసంతతి కది అమృతో పేతము 
వరవైష్టవ సద్గుణ సంకేతము 
నరనుత గాంధీమహాత్మాధీతము 


82 


వాడే. 


వాడే. 


ఆహ్వానము 


వచ్చినట్టులు నేను 
వంది వడ్దించితిని 
అదియె నె దిని తన్మ 
యానంద మొందితిని 


ఓపినంతగ రుచిగ 
నుంచ కష్టించితిని 
కోప మేటికి వంట 
కుదుర లేదని యనిన 


నా పాకమే మంచి 
నలపాక మని యనను 
ఎవరెవరి రుచు లిందు 
ఎటువంటివో యేమొ 


అవని నందటి దనుప 
నజుని తరమే కాదు 
మనవి జేతును నేను 
మహనీయుడను గాను 


తనివి బొందితి మనిన 
ధన్యు ననుకొనియెదను 
శృంగారరస మొకరు 
బంగార మనియెదరు. 


వీరరసమే కావ్య 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


మనవి 


83 


సార మనియెద రొకరు 
భక్తి కారుణ్యములు 
ముక్తిదము లని రొకరు 
హాస్యరస మనిన పర 
మానంద మని రొకరు. 
అన్నిరసములు నాకు 
ఆనంద మొసగునవె 


అన్నిరసములు జీవ 
నాధారమను నేను 
ప్రాంతీయ భేదాలు 
పాటించు వారొకరు 


క్రాంతి ప్రేరేపణమె 
కవిత యను వారొకరు 
తా వలచి నట్టి యా 
తరుణి రంభను వారు 


తాను మునిగినది యే 
దేని గంగను వారు 

కులమత విభేదముల్‌ 
తిలకించు వా రొకరు 


కళ కళ కొణకె యనుచు 
కలహించు వారొకరు 
వరిలోని తుంగ గని 
పెటికి వేయు నొకండు 


వరినె తుంగ యటంచు 
నరికి వేయు నొకండు 


84 


ఆహ్వానము 


పుండ్లపై వ్రాలిపడు 
పురుగు టీగ యొకండు 


తీపి విరులన్‌ వ్రాలు 
తేనెటీగ యొకండు 
రసదాహి మలిన నీ 
రము గోలు ద్విక మొకడు 


పాలు నీరును వేజు 
పజచు హంస యొకండు 
మో మోటమునకు నై 
ముందు మురిపిం చొకడు 


వెన్ను చాటైనంత 
వెక్కిరించు నొకండు 
వెలుగునీడల వోలె 
వెనుక ముందులు నడచు 


నిందాస్తుతుల కొక్క 
వందన మ్మొనరింతు 
ఎడమకుడి చేతు లవి 
ఏక మొనరించి నటు 


నిందాస్తుతుల గూర్చి 
వందన మ్మొనరింతు. 
మాలిన్యమును గడిగి 
బాలు ముద్దుల కలరు 


తల్లియగు దోషజ్ఞ 
తల్లిజునకు నమస్సు. 
స్తుతి విన్నయపుడు నా 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


85 


మతిలోని యజ్ఞాన 


మరసి గర్వము నోటి 
కందకుందును నేను 
నింద విన్నపుడు నా 
యందున్న గుణజాల 
మూహించి దైన్యమృ 
త్యువు గెల్చెదను నేను 
సహృదయుండగు విమ 
రృక చక్రవర్తి నుడి 


వెల్లులో ముందడుగు 
వేయుచుందును నేను. 


86 


ఆహ్వానము 


లోకాభిరామాయణము 


అనాది రామాయణ మిది 

అనంత రామాయణ మిది 

వినండి యిటు మనసుంచి 
వివిధదేశ వాసులారా! 


రసాల పత్రమ్ముల నీ 
రామాయణము వివేకి 
కొసరి కొసరి పాడును కవి 
కోకిల యై వాల్మీకి. 


షట్టండమ్ముల నంతట 
షట్మాండమ్ములు గలవు 
మంచి చెడ్డ లెల్లప్పుడు 
మానవ దానవుల నెలవు. 


దానవ మానవుల మధ్య 
దారుణ సంగ్రామ మ్మిది, 
దానవపురి దగ్ధమ్మయి 
మానవుడే గెల్బును తుది. 
మానవు దార్జించి కొనిన 
మహాలక్ష్మి యా సీత 
దానవు డెపు డపహరించు 
దాని కొణకు వలపోత 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


87 


రాముని యరణ్యకాండము 
రావణు సుందర కాండము 
యుద్దకాండ మగు వెనుక అ 
యోధ్యాకాండ మఖందము 


మాయలేడి వ్యాపారము 
మచ్చుదొంగ సన్వ్యాసము 
పనికిరాదు విడు మనత 
త్పక్షఖండ నావేశము 


దానవునిన్‌ గెల్బుటకై 

దాట రాని విపదంబుధి 
మానవశక్తి సమైక్య 

మృ్మయి నిలిచిన యదె గొప్పది 


అక్షకుమారుని పాచిక 
అణుమాత్రము పొరల దిందు 
అక్షయమహదైశ్వర్యము 
తక్షణమ్మెలయ మందు 


మనసు మండుచున్న మంచి 
మానవు నిట్టూర్పు గదురు 
మదోన్మత్త కుంభకర్ణు 
నిదుర మబ్బు లట్టె చెదరు. 


ఇంద్రజిత్తు ఇంద్రజాల 
మీషన్మాత్రము దాగదు. 
పది తల లిరువది చేతుల 
బంటు తన మ్మట సాగదు. 


88 


ఆహ్వానము 


చీమలు పెట్టిన పుట్టలు 
పాము లాక్రమించి చొచ్చు 
బలవంత మ్మగు సర్పము 
చలి చీమల చేత జచ్చు 


నాగటి చాలున చక్కని 

నడ నొప్పెడు సీతాసతి 
ఎవ్వీరుని విరహ మృది 
త్రవ్వి పోసికొను నీ గతి 


శివధనుస్సు గా వెలిగెడు 
సింగిణీని భంగ పజచె 
ఘను డొక్కం డా భూసుత 
కరగ్రహణమున్‌ బొనరిచె 


సీత్రాసతి పై ఘనుండు 
జీవనంబు లర్పించెను 
ఆమె వాని తనలోన స 
మైక్యమ్మును గావించెను. 


సీత్రాసతి గర్భమ్మున 

చెలగె భీజలవ మొక్కటి 
మహదరణ్య మధ్యమ్మున 
మసలె నామె పెను వేకటి. 
లవరూప మ్మగు బీజము 
లలితాకృతి కుశ మయ్యెను 


కుశరూపాకృతితో నాన 
గూడె బీజ లవ మొయ్యన 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


89 


మహాలక్ష్మి సీతాసతి 
మహిత బీజ లవకుశవతి 
దానవు చెల విడగొట్టిన 


మానవ సుఖశాంతి వసతి. 


అనంత రామాయణ మిది 
అనాది రామాయణ మిది 
వినండి ఇటు మనసుంచి 
వివిధ దేశవాసులారా! 


90 


ఆహ్వానము 


క్షేత్రయ్య 


ఆసిన్‌ 


ఆణిముత్యాల చేరు లట్లల్లినట్టి 

మధుర మంజుల శబ్దసామ్రాజ్య మందు 
పదపదమ్మున గోపికాపద్మనయన 
విరహవీక్షణపంక్తుల వికసనమ్మె. 


నీదు రసభావ మందాకినీ తటమ్ము 
తరుణ వల్లవీప్రణయ నందన వనమ్ము 
వల్లవీ వల్లికాప్త యౌవనసుమమ్ము 
వలచి వలపించు చిలిపిగోపాలు సొమ్ము. 


మదనగోపాల వదన బింబాధరమ్ము 
అఖిల విరహిణీ మదనజ్వరౌషధమ్ము 
గోపికానాథ గాఢోపగూహనమ్ము 
క్షితిని రాధికాజన్మ వచ్చిన ఫలమ్ము 


స్వీయవక్షోజ కందుక శ్రీవహించు 

లలిత సంగీత సాహిత్యముల కితండు 
స్వామి యని మువ్వగోపాలు సాక్షిగాగ 
వాణి క్షేతయ్య పదముల వలచి వచ్చె. 


వేద వేదాంత వీధుల వెలయు నట్టి 
ఆత్మ పరమాత్మ గలియు సమైక్యలీల 
సరస శృంగార వీధుల జాటినావు 
ఆం(ధజయదేవ! రతిరహస్యానుభావ! 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


91 


వరాల భీమన్న 


నందనారామగత 

మందార కల్పలత 

అందాల కొమ్మల శి 

ఖాగ్రభాగము నుండి 

రాలె నొక సురభిళలిత సూనము - మంత్రపురి 

గోదావరీ పెన్నిధానము నంద. 


బ్రహ్మలోక హిరణ్య 

భవనాగ్ర సీమలన్‌ 

భారతీ దివ్యాభ 

రణరత్న మంజూష 

రాల్చినొాక వరకళారత్నము - మంత్రపురి 

నాంధ్రజన పుణ్యప్రయత్నము నంద. 


బ్రాహ్మీ కరాంచిత వి 

పంచీ స్వరార్ణవము 

రమ్య మోహన సుధా 

రాగవీచీ మాల 

విసరెనొక రసభావగీతము- మంత్రపురి 

విద్యాపయోబ్ధి నవనీతము నంద. 


ఆదిదైవ వరాల నడరి భీమాకృతియొ 
భారతావని దేహబల జయధ్వజ మెత్తె 


92 ఆహ్వానము 


ఆంధ్రపుత్రులను హతమార్చగా - ధర్మగతి 
బంధ మోక్షమ్ము సమకూర్చగా నంద. 


అదియె దైవవరాల నలరారు భీమాత్మ 

మేధాబలోన్నతిని మేటియై జన్మించి 

మంత్రపురి వెల్లె మణిదీపము-విడచి చనె 

విద్యావిహీ నాంధరూపము నంద. 
విద్యాలతాశాఖ విప్పారు సూనమ్ము 

భాగ్యనగరీ పీఠ భారతీగానమ్ము 

మంత్రపురవర శిరోమణి పెన్నిధానమ్ము 

పాఠశాలాభివర్ధక బహిఃప్రాణమ్ము 

ఆరిపోయునది యీనాదూ-మంత్రపురి 

ఆగిపోయినది యీనాడూ- లతనుండి 

అవని రాలినది యీనాడు నంద. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 9౩3 


కపాల మోక్షము 


అతివిజ్ఞానులు నాగరకులు వీ 
రన బడు మానవులము మేము 
మితిమీతిన యీ స్వార్థపరతతో 
మీమును దానవులము మేము. అతి. 


కామక్రోధాల్‌ మద మాత్సర్యాల్‌ 
కరడుగట్టుకొని మాలోన 
ఆటం హైడ్రోజను బాంబులుగా 


నాటలాడు నీ యిలలోన అతి. 


గుట్టిపు రూపుల గాడిద నడకల 

కులమతవర్గమ్ములు మావి 

ఎట్జిని జూపి చేపను లాగుట 

కిచ్చెడి దానమ్ములు మావి అతి 


విందులు గుడిచే సందర్భములో 

బంధురూపులము మేమంతా 

బొందలోన బడు వానిగాంచి రా 

బందు రూపులము కడు వింత అతి 


వెలుపల జూడగ నేమి యెబుంగని 

వెడ్డి మంగలము మే మనిన 

ఫలితము లరసెడి తలపులలో నీ 

ర్వంకతుంగలము మము గనిన అతి 


94 ఆహ్వానము 


గట్టిగనుండిన మానవు గని కను 
గుట్టును నిద్దురయే పోము 
గుట్టకు గుట్టకు తాకులాట నిడి 
కూర్చొనియేచూస్తుంటాము 


అవసరపడ మీ దరిజేరుచు వే 
శ్యప్రేమల గురిపిస్తాము 
అవసరపడి మీరే వచ్చినచో 
జుట్టు బట్టి ఆడిస్తాము 


పట్టపగలు నడివీథిలోన నిల 
బెట్టి దోపిడిని చేస్తాము 

గట్టిగ ఎవరే నడిగిన కానూన్‌ 
(గక్కి తప్పుకొని వస్తాము 


కొట్టులాడుకొని తగవు జెప్పుమని 
కోరితిరా మమ్మెవరైన 


వేషభాషలన్‌ మానవత్వమును 
వెయి చెక్కలుగా జేస్తాము 
భాషకొక్క దేవుని జూపించి క 
పాల మోక్షగతి నిస్తాము 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


అతి. 


అతి 


అతి. 


అతి. 


అతి. 


95 


రాజప్రముఖుడు నైజాము 


నైజామా! నైజామా! 
నైజము నీ కీ యాట 
(పైజుల నిచ్చె విటు గని 
వలచితి ని న్నను పాట 


గాజుగ్గాసు రంగుతోనె 
కనపడు లోపలి నీరు 
కాంచ నూనె నువ్వు లొకటె 


గాండ్లవాడే వేజు 


పైజామా పంచా యని 
పక్షపాత భావములకు 
ఐజ ల్లిస్తుంటావా 


అవి మరుస్త నంటావా 


కూరెంతో కారమంత 
కుమ్మరించు సమతజూపి 
తిన్నవారి కండ్లకెల్ల 
కన్నీరును దెచ్చితివే 


రక్కసి చేష్టలు చేసిరి 
రజ్వో నీవో కాని 
ఒక్కొక్కటి దలచికొనిన 
ఒళ్లంతా ముంద్లుదేలు 


96 


గలు 


గలు 


fa 


గలు 


గలు 


ఆహ్వానము 


లెక్కా పత్రం లేని 
కుక్కచావు చావకుండ 
ఉక్కుమనిషి పటేలు దయ 
నున్నామీ యింతైనా 


పక్కుగట్టి పుండ్లుమాన 
బజ్జిలేమి మానిపోవు 
మక్సారీ చేష్టలు ఒక 
ప్రక్క మనసులో నున్నవి 


కాలినట్టి యిండ్లల్లో 
ప్రేలు మందు గుండ్లల్లో 
వెలిగే నీ దివ్య కీర్తి 
చెలగే నీ భవ్య మూర్తి 


అరిగిన మానాల కెటుక 
తరిగిన ప్రాణాల కెబుక 
కాలుగాలు పిల్లివోలె 
కష్టపడిన మా కెజుక 


పోయిన దిక పోనిండని 
వేయిమంది ఊరకున్న 
షోయీబు రక్తాక్షరాలు 


కియా మతున జవా బడుగు 


నిజాము సర్మారాలా 
హజరత్‌ ఓ సాయెబయా! 
రజ్వీ దయతో నేటికి 
రాజ[ప్రముఖుడ వయ్యా 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


fe 


fed 


fal 


fa 


fa 


fa 


97 


నిజముగ నీ కొడుకుల దగు 
నెత్తిగొటిి చెప్పవయా! 

౨ టు 
హజ మీ యనిదే బికారి 
రజివీ కీ గుండెలయా? 


పిడికెడు రజకరులే పులి 
పిల్లలైరి మా మీదికి 
కడవెడు గుమ్మడికాయయు 
కత్తిక్రింద లోకువయ్యె 


చినిగిన గుడ్డలు దొడిగే 
చిత్రపు పక్మీరువయా! 
ఇనుము వలెనెబంగారపు 
ఇటుక లింక గూర్చుమయా! 


ఏబది లక్షల రూకలు 
ఏటేటా ప్రతిఫలమట 
గుజ్టము పడవేసిననూ 
గుగ్గిళ్లు సమర్పణ మట 


98 


fa 


గలు 


fal 


గలు 


ఆహ్వానము 


గ్రామాద్దరణము 


నవబారత భాగ్యవిధాతా! 

నడచిరమ్ము నవయుగనేతా! 

నడచిరావయా యువనేతా! 
నడచి రావయా! 


నవ వసంతోదయము ప్రసవించే 
కవికోకిల గీతము వినిపించె 
నవయుగ ధర్మము వివరించవలె 
నవజగతి నిచట నిర్మించవలె 


పడిపోయి ప్రమాదము కలిగించే 
ప్రాతగోడలను పడగొట్టవలె 
ప్రాతనీరు నవలికి తొలగించే 
పారే జీవన్నది పుట్టవలె 


మతవాద మనైక్యమునకుకోట 
కులభేద మ్మెగుడు దిగుడుబాట 
ధనికులు బీద లనే యీ మాట 
వెనుకటి ప్రాతపురాణముపాట 


రైతే దేశమునకు కనతల్లి 
ఆయన నివసించే దొక పల్లి 
పల్లియ మన బంగారపు ముల్లె 
గ్రామసుధారే కల్పకవల్లి 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


నవ. 


నవ. 


నవ. 


నవ. 


99 


ధనధాన్యములు గడియించ వలె 
ఘనమగు కండబలం పెంచవలె 
విద్యలందు నెల్లర మించవలె 
వివిధ దేశములు కీర్తించవలె 


మనకెవ్వడు లేడిల పగవాడు 
మన మెవ్వరికిని తలపము కీడు 
మన జోలికి యెవ్వడు రాలేడు 
మరి వచ్చిన ప్రాణముతో పోడు 


100 


నవ. 


నవ. 


ఆహ్వానము 


నడుము కట్టి కదలిరండి 


సోదర నరులారా!.... 
సత్యతపోధనులారా! 
శాంతి ప్రియ జనులారా! 
సకలలోక కల్యాణము 


జపియించే మునులారా! 


జనతయే జనార్దను డని 
జనతయే స్వపాలక ని 

జనతయే ప్రపంచ మని 
చాటి చెప్పు ఘనులారా! 


జాతిమతాతీతులమై 

నీతి నియమ సహితులమై 
వసుధైక కుటుంబముగా 
వసియింతము రండోయీ 


యుద్ధభయము చంపివేయు 

బుద్దుల వికసింపజేయు 

సిదార్లుల మహాత్ములను 
అధి 

సిద్ధము చేయుదము రండు 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


ఆహ్వానము 


నర. 


నర. 


నర. 


నర. 


101 


ఒకేదేవు డొకేమనిషి 
ఒకటేకష్టము సుఖ మని 
దేశదేశముల కీ సం 
దేశము గొనిపోవలయును 


ఆటంబాంబులతో చెర 
లాటమ్ములు వద్దనుచును 
ప్రపంచమంతయు వినునటు 
బల్లగుద్ది చెప్పవలెను 


శాంతి వీజముల సకలా 
శాంతమ్ముల లోగొని చని 
నాటిరావలెను మన మీ 
నాటి నుండియే వినుడీ 


102 


నర. 


నర. 


నర. 


ఆహ్వానము 


ఓ రాజ! 


ఆ బీద మేఘాల 

అక్షి గర్భాలలో 

అ(శువులె యుండుననుకొనకు । ఓ రాజ । 

అవి నన్ను కదలింపవనకు ఆ. 


జడిసి గడగడలాడు 

జలదాలె చెలరేగి 

పిడుగులే కురిసెనా 

పెనుగొండ పిండియగు 

ఉడుపతియు రవియు గనలేరూ । ఆ ధాటి 

నూళ్ళుపల్లెలు జలధి జేరు ఆ. 


తలపెద్ద దింద్రియ 

మ్ముల కెల్ల నెప్పుడని 

తక్కినవి తక్కువనుకొనకు । ఓ రాజ! 

ఒక్కతల దేహమన జనదు ఆ. 


కాళ్ళురక్కలె సమ్మె 

గట్టెనా నీ తిండి 

కాందమ్ము పని ఆట 

గట్టునని తెలియు మిక 

కలిపియెవ్వడునోటబెట్టు? నిన్ను పై 

నిలుప నెవడు పునాది గట్టు ఆ. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 103 


పిన్నవా రిక ముందు 

పెద్దవా రగుటెట్లు 

అన్నమే నె బెట్ట 

ననకూ... మాలి భువి 

నడవి బ్రతుకులు చేయజనకు ఆ. 


అడవి చెట్లము మేము 

కడవ నీళ్ళ న్నీవు 

తడపకున్నను పెరుగగలము! ఉద్యాన 

తరులపై నీక్రుధానలము ఆ. 


104 ఆహ్వానము 


ఎన్నాళు.? 


షక. 


ఇది మొద లిక మీ కెక్కువ హక్కుల 
నిడెద ముండుడను టెన్నాళ్ళు? 


మొదలె మొగుర మన కొసదూలంబని 
మురిపించుట మ మ్మెన్నాళ్ళు? 


ప్రాత యేటి పంచాంగము చూపుచు 
నూతన మిది యను టెన్నాళ్ళు? 


సీతను రావణు చెజ విడిపింపగ 
సింధువు బెదరిం పెన్నాళ్ళు? 


అరఘడియయు కోడలును సహింపని 
అత్త పెత్తనం బెన్నాళ్ళు? 


సరిపడదిక మీతో మా కన్నను 
సాగని దొరతన మెన్నాళ్ళు? 


పాయస మిడి బంతి నొకరి కొక్కరి 
పస్తుల నుంబెడి దెన్నాళ్ళు? 

ఈ యసమానపు త్రోవలలో తల 
లెత్తి తిరుగు టిం కెన్నాళ్ళు? 


పంగనామములు గురువున కిడి యిక 
భళాభళీ! యను టెన్నాళ్ళు? 
ఆర్జించిన మా నెత్తురు మీ జఠ 

రాగ్ని హవిస్సగు టెన్నాళ్ళు? 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


105 


దౌర్జన్యాగ్ని ప్రజాశులతో యు 
ద్దము చేయుట లిం కెన్నాళ్ళు? 
(అ 


అడ్జెడు బియ్య మ్మిడి నీ ప్రసాద 
మవ్వ! యనుట మా కెన్నాళ్ళు? 


గొడ్డు టావునకు వృథగ దాణనిడ 
కుడితి పోయు టిం కెన్నాళ్ళు? 


ముచ్చటాడె దన్యునిగని యని సతి 
మూతికి బురఖా లెన్నాళ్ళు? 


చచ్చినట్లు పడియుండక యిక యీ 
చాలని పెత్తన మెన్నాళ్ళు? 

గొట్టిల మందను పులి కెర జేసెడు 
గొల్లని కాపుర మెన్నాళ్ళు? 
కుట్టివాని వలె నెక్కిన కొమ్మను 
కొట్టుకొనిన బ్రతు కెన్నాళ్ళు? 


కుమతిని సుమతిని ఎజుగక పై బడు 
కుక్కల గుర్‌గరు లెన్నాళ్ళు? 


తమ యింటి బలమ్మును జూచుక మీ 
దంబడి కజచుట లెన్నాళ్ళు? 


నిబుపేదల క్రొవ్వుల నూనెం దిను 
నీ దీపపు వెలు గెన్నాళ్ళు? 


పొరినా నిట్టూర్పులతో దీపము 
పోరు సల్పు టిం కెన్నాళ్ళు? 
మలిగెడి వేళల వెలిగెడి దీపము 
తళుకుల నమ్ముట లెన్నాళ్ళు? 


106 


ఆహ్వానము 


ఇల (బ్రతికెదనని చావుతెలివి బడి 
ఇగిలించుట లిం కెన్నాల్భు? 


నీట వసించి మొసలితో వైరము 
నిల్పి పోరు టిం కెన్నాళ్ళు? 


కోట కొమ్మలం దెక్కి వసించెడి 
కోతి దిగక యుందెన్నాళ్ళు? 


ఆవలి వారలు చూచుటకైనా 
కన్యులు గారను టెన్నాళ్ళు? 


చావగొట్టి చెవులను మూసెడు నీ 
సవతి తల్లి ప్రే మెన్నాళ్ళు? 


కారణ మేమియ లేకయె వట్టిగ 
కలహించెద రను టెన్నాళ్ళు? 


పూరణ మెక్కువ యైనంతనె యా 
బూరె విచ్చ కుం టెన్నాళ్ళు? 


ఇక్కడి యిప్పటి భాగ్యము జూచుక 
ఎగిరిపడుట లి ట్లెన్నాళ్ళు? 


దక్క నిమ్మహి నిజామున కన్నను 
దక్కుదు ననుకొను టెన్నాళ్ళు? 


శ్రీ వానమామలై వరదాచార్యులు 107 


సూర్యచక్రము - చంద్రరేఖ 


సూర్యచక్రము చంద్రరేఖయు చూడ నిరువురు నన్నదమ్ములు 
అరయ రెండును రెండుకన్ను లె యా విరాట్టునకు. 


అంబరమ్మున బాలురిద్దరు నాడుకొందురు రేబవళ్లును 
దాగురింతల పిల్లగాడ్పుల మూగుమబ్బులలో. 


ఆడుకొనియెడి యారవీందుల నప్పుడప్పుడు బూచివాండ్రును 
జోడుబాపుచు బుట్టలోనిడ జూచుచుందెదరు. 


పరులయిన యారాహుకేతు ప్రముఖరాక్షస గ్రహము లిలలో 
సూర్యచంద్రుల కెన్నడైనను చుట్టములె రాజా. 


రవియొసంగు ప్రకాశమునుగొని రాజువై సౌబ్రాత్రముంగొని 
తేజు చంద్రాయుధమవై యిటు తెగనటికినావె. 


పాక్‌నాస్థానమ్ము నామది పాకనెదు ధ్వజపటగతేందువు 
ఇదియు నిందుస్థానమే నీ విందుడవె యనెడిన్‌ 
ఇంతనీప్రభ వెలుగుచున్నను ఇంతపాకుగ నీవుమెలగిన 
అంధకారముబాప ప్రతిగృహమందు దీపమొకో. 


చుక్కలేమన యైకమత్యము మొక్కవోయెను నీవలన నని 
దిక్కుకొకరై నీయశక్తిని దివిటి నిడి చూపున్‌. 


ఒక్కటై రవియం దిమిడికొనియున్నయట్టులు తారలుండమి 
అందులకె నీ ప్రభుత కొక దీపావసరముబదెన్‌. 


తమ్ములకు పగవాడవని విదితమ్మయిన యీ నీప్రమాదము 
వమ్ముసేయగ జూచి పాకనవచ్చు నీయెదను. 


108 


ఆహ్వానము 


బాలచంద్రుని పాలుగార్చెడి పరమపరిశుద్ధాంతరంగము 
కాలరూపుడు మహాదేవుడు కని తలందాల్బున్‌. 


పూర్ణశశిగా గోర వెంబడె పుట్టు నీలో నల్లమచ్చయు 
ప్రతిదినమ్మటనుండి రవిముం దెక్కెదవు రచ్చ 

అతని సమ్ముఖమందు వచ్చినయంత తెలతెలబోయెదవు నీ 
కళలుడుగు చినబోవువగమును గాంచి మెచ్చరిలన్‌. 


చందనప్రభ పైన లోన విషంబయిన చెడిపోదు విందుడ 
ఇట్టివానిం జిన్నపని యని యెంతు రార్యఘనుల్‌ 
గురువనితలను జెరచుచో పెరకొంపలను దోపించుచో 
ఆ దురిత కులపక్షపాతమ్మే తుది క్షయం బిచ్చు. 


కావలెను కాళ్ళీర భోగము 
కావలెను కాళ్ళీర రాగము 
నామత మ్మిది యందు వెల్లరు 
నవ్వెదరు నిన్ను. 


ఉదయరవితో నుదయ మందెను 
పోయినను భానుతో బోవును 
కాళ్ళీర కళాలయము భా 

స్మరుని సొమ్మేనోయ్‌. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 109 


కాళోజీకవి 


దీనజన సముద్ధరణైక దీక్ష బూని 

లోక కల్యాణ చింతావిలోలుడైన 
నరుడె నారాయణుండని యెజుకజెప్పు 
నీదు నామరూపము లవనిం గవీంద్ర! 


ఎన్నడు కల్లయుంగపటమేని యెరుంగని నీ యథార్థవా 
దోన్నతశేముషీ ప్రకటితోక్తుల వీరవిహార వేషులౌ 

పిన్న జవాహరుల్‌ మరియు పిల్ల సుభాషులు గానిపింత్రు మా 
పున్నెపుపంట నీ నగవుపూల ఫలింపకయున్నె సత్మవీ! 


కన్నెగులాబి మొగ్గల నిగారపుసారము లూనునట్టి నీ 

చిన్న యెడందలో నుడుకుచిచ్చుల నొచ్చుచు వెచ్చనౌచు నీ 
కన్నుల నడ్రుబిందువుల గార్చుచు గూర్చు కవిత్వనిర్దరి 
న్వెన్నల కన్న లౌచును ద్రవించి స్రవించెడి రాతిగుండెలున్‌. 


పిచ్చుకయంతలే వరెరె పీఠమునెక్కి యుపన్యసింప జూ 
ల్విచ్చిన సింగమ ట్లొడలుబెంచుచు గర్జలు సేతు వప్పుడో 
చచ్చినపీన్లు కైన నిముసమ్మున ప్రాణమువచ్చు మేన క్రొ 
వ్వెచ్చని నెత్రు క్రేళ్లురికి వీరరసమ్మయి పొంగు సత్మవీ! 


ఈ యెడ నీ సన్మానము 

సేయగ నాకనులనిండ సేవించితి నే 
నోయన్నా కాళోజీ! 
మాయాయువుబోసికొంచు మను నూరేడుల్‌. 


110 


ఆహ్వానము 


పాండిత్యప్రతిభామణి 

మండితు కాళోజికవిని మహితగుణాఢ్యు 
న్నిండుతమి గౌరవించిన 
చండూరిప్రజలు కడుప్రశంసార్హు లిలన్‌. 


నారాయణకవి గౌరవ 

మీరీతిగ జరిగెగాని యిదియెట్లగు న 
య్యారే ఆ సమయము సమ 

కూరుటకై యెదిరిచూచు కోట్లజనమ్ముల్‌. 


కడుపునిండన్దిను కష్టజీవుల నవ్వు 
పూవుల నాతడు పూజగొనును 
నరుల నూతనచేతనజ్యోతి వెలుగొంద 
నదియె నీరాజన మగు నతనికి 
తనదేశ మాత్మాభ్యుదయ సిద్ధిగాంచిన 
నదియె దేవాలయ మగు నతనికి 
జయహిందునినద మాశాతటమ్ముల నిండ 
నదియె భేరీనాద మగు నతనికి 


భాయిభాయీ యనుచు నరుల్‌ రేయిబవలు 
గలిసిమెలగుచు ప్రేమగంగా జలముల 
జాతిమత వైరములను క్షాళనమొనర్ప 
నదియె కనకాభిషేక మర్యాద యగును. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


111 


ఓ దైవభక్తుడా! ఓ దానకర్ణుడా! 
కోపపడ కొక్క విజ్ఞాపనమ్మొనరింతు 
సకల మతపరమార్థసారము, అదియె 


జనతా జనార్దనాచారము 


భాషింపనట్టి యీ పాషాణమూర్తిలో 
శీతోపచారములు స్వీకరించునె స్వామి 
శుష్క శూన్యాంగణపు జుమ్మామసీదులో 
తలనేలగొట్టుకొని పిలిచి వేడిన నేమి 
కను దెరచి కాంచు మదె దీపము 
నీకు, కనబడున యీ విశ్వరూపము 


బహురూపధారియై పరమోపకారియై 
పలుభాషల న్నిన్ను పలుకరించేవాని 
నరుడంచు పరుడంచు నానావిధమ్మూని 
పరిహసించితివి నీ వేలరా, ప్రభు సేవ 
పరిహరించితివి నీ వేలరా 


ఆంగ్లమ్ముగా దతని ఆహ్లాదకరవాణి 
సంస్కృతముగా దతని సరసవాక్య[్రేణి 
అరవీలుగా వతని యమృతభాషణ లందు 
పరపీడ గనలేక పరివేదనము జెందు 
నరుని భాషణ మేదియెనను, అదియె యీ 
శ్వరుని భాషణ మనుకొనంజను 


112 


TE] 


TET 


TE] 


TET 


ఆహ్వానము 


నిర్మలమ్మగు మనసె నిఖిలేషు మందిరము 

నిష్కామ కర్మమ్మె నిరతపూజాకరము 

కల్లలెరుగని నోరు ఘంటానినాదమ్ము 

కలుషమెరుగని ప్రేమ తళిహప్రసాదమ్ము 

నిత్యతృప్తి జనించు నవ్వులే ఆ 

సత్యరూపార్చనకు పువ్వులు TE 


హింసనెరుగని మనసె హంసతూలికపాన్సు 

రహిదయాదృష్టి నీరాజనమ్మై తన్ను 

మండించుచుందువా మనసు లెప్పుడు నీవు 

అతని కొంపకె అగ్గి నంటించుచున్నావు 

సకలభూతగణాల హితమె -భగవాను 

సన్నిధిం జేర్చు సమ్మతము TE 


శ్రీ వానమామలై వరదాచార్యులు 113 


వల్లభభాయి స్మృతి 


తా నిల నస్తమించె సరదారుడు మాదు పటేలనన్‌ వినన్‌ 
మానసమందు గుండువడె మ్రాన్సడె దేహము బావురంచెటో 
గానగనయ్యె వీభరతఖండము నల్దడ ల(శువాహినిన్‌ 
తానములాడె పోయెనుగదా మన పెత్తల నేడొకండనెన్‌. 


పులివలె నేడు నీవు పడిపోయినతత్‌క్షణమే మహాశయుం 
డలఘుమనీషి పండితుడు హాయనె కొండలుగాగ నీపయిన్‌ 
నిలిపిన యాశలో త్రుటిని నీరయి కన్నులనుండి జారె వే 
తెలుపుము నీవి లేనికొణ దీరునెటుల్‌ సరదారుయోధుడా. 


అదనుకు సృష్టిజేసియిడె నాభగవానుడు నిన్ను మాకు మా 
చెదరినయిల్లు చక్కవడ జేసి ప్రపంచము తీర్చిదిద్ద న 

య్యది తుదిముట్టకుండ మృతినందితి నీవు మహాత్ముహత్యచే 
కదలిన పుండు గుండియల కారముజల్లెను నీవియోగముల్‌. 


దేశవిముక్తికై మరియు దేశసమైక్యత కంకితమ్ముగా 
జేసిన తావకీన సువిశిష్టచరిత్ర సువర్ణపంక్తులన్‌ 
వ్రాసికొను [నసిద్ధగతి భారత భారతి యెల్లవేళలన్‌ 
దోసిలియొగ్గు నీయడుగుదోయికి భారతజాతి అగ్రజా! 


పర్వతమ్ములగుండె బ్రద్దలుగాజేయు 
జలదగంభీరగర్దనము వాక్కు 

నయభయమ్ముల శిక్షణమొసంగి జగమేలు 
శశి సూర్యరూపముల్‌ చక్షుయుగళి 

భారతమ్మున కరిభయము లేకుండగా 
గాచు హిమనగశిఖరము కరము 


114 ఆహ్వానము 


సకలనదీనదా లొకటిగా జేసిన 
హిందూమహోదధి హృదయపరిధి 


అంధ ధృతరాష్ట్ర న్భపు లెంద రలమికొనిన 
మొక్కవోవని యుక్కుభీముడవు నీవు 
భవదమోఘశక్తియె హైద్రబాద్విముక్తి 
ధన్యవల్లభాయీ! మాదు తలతురాయి! 


వామదక్షిణహస్తాలు వల్లభాయి 

నెహ్రూ యనుచు మహాత్ముండు నిలిపిపోయె 
ఒకభుజమ్మది పడిపోయె నొంటియెద్దు 
జంటలే కెట్లు భారత శకట మీడ్చు? 


బందెనుంచిననీదు పదము భారతభువిన్‌ 

స్వాతంత్యభవనంపు సంకువైచె 
నీసాహసోపేత నిర్మలచరితమ్ము 

ధరణి నిర్భయతకు పురుడుబోసె 
గంగానదాభ ప్రసంగప్రబోధాలి 

నెండిపోయినగుండె లిగురువెట్టె 
నీదేశభక్ష్యురునిర్మలాత్మజ్యోతి 

ప్రజకెల్ల గన్తవ్యపథము జూపె 
ఓపురుషసింహమా భవదుగ్రగర్డ 
ఆంగ్లదేశప్రభుత్వ గజాసురులకు 
చెవినిబడినంత గుండెలు చెదిరిపోయె 
అదరిపోయె చర్చిలు మంత్రియంతవాడు. 


జయముజయము నీయాశయసిద్ధికి 
జయముజయము నీసునిశిత బుద్ధికి 
జయముజయము నీయశోభివృద్ధికి 

జయమోయీ శ్రీ వల్లభభాయీ! 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


115 


సమగతి 


నడిపగలుపయిన నిశికాంత 
కడుపునగల తామసమెంత 
ఎడద రాలు నగ్నికణాలు 
కడవరకో అ(్థ్రులు రాలు. 


సత్యభాను సంఛన్నమ్మున 
అత్యాచారపు మేహోల్బణ 
అత్యాచారపు మేహోల్బణ 
అనిలాహతి మాయమ్మౌ కన 
సత్యభాను సహజ కళాకృతి 
నిత్యగతుల నిలువగలుగు క్షితి! 


ఆకాశపు గడియారమునకు 
లోకేశుల గడియారములకు 
నిముషమ్ములభేదమ్మున్నా 
నిజమగుకాలంబే యన్నా 
గంటలతేడాయే యున్న 
తంటాయే అది టైమన్న 


ఈ యెత్తుల వంపులబాట 
నీయురికే బండిభరాట 
మునుగలవారలకో మురుపు 
వెనుకటివారలకో అరపు 
నడపే ఈ బండెవడెక్కు 


116 ఆహ్వానము 


నడకే ్రేష్టమ్మని మొక్కు 


తృణమూ తుమ్మలముం డ్లనక 
తినుమేకలపై దయగనక 
నరకే కత్తుల పనిముట్లను 
కరకగుటకె కాల్పులు కొట్లున్‌ 


నట్టెటంగల భూస్థలముల్‌ 
మిట్టాపల్లమ్ముల పొలముల్‌ 
వలదన్నా నదీప్రవాహము 
పల్లముగని యను దాసోహము 
క్రమగతి మితి మించే వాహిని 
సమతను సాధించే మోహిని॥ 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


117 


వినుడీ మన భాగవతము 
విశ్వకథా సంగీతము 
ఇదియొక మహాపురాణము 
శుకపిక మురళీగానము 


మొదటిజన్మ పాఠీనము 
(బ్రహ్మసృష్టి వరదానము 
పిదప కమఠ సంతానము 
అమృతకలశ మంథానము 


మూడవజన్మ వరాహము 

అవనీ కాంతాస్నేహము 

సగము మృగము మిగత నరుడు 
ప్రహ్లాద హితంకరుడు 


వామన వటు సంచారము 
వసుధా భిక్షాహారము 

పరశురాము నవతారము 
ధరణీ విజయ కుఠారము 


అస్త శస్త్ర సందీపన 
రామరాజ్య సంస్థాపన 
హలపురైతు బలరాముడు 
మరచక్రపు శ్రీకృష్ణుడు 


118 


భాగవతము 


ఆహ్వానము 


దుశ్శాసన దుష్పాలన 
అన్న వస్త్ర సంక్షాళన 
శ్రీధరచక్ర విలసనము 
నరనారీ ధృతవసనము 
ధర్మవిజయ సంప్రాప్త 
దుఃఖవిమోక్షావాస్తి. 


శ్రీ వానమామలై వరదాచార్యులు 119 


రుతాప పశంస 


సురనందనోద్యాన తరులతా పాతిత 
పారిజాత సుమార పరిమళముల 
సరసకాదంబినీ దరహాస సంకాశ 
విద్యుత్రభాదీప్త విలసనముల 
శారదాచరణ మంజీరశింజానాద 
మంజుల సంగీత మధురిమముల 
మోహినీకర వినిర్ముక్తామరత్వ సం 
ధాయక పీయూష పేయరుచుల 


సురవరసుధాస్రవంత్యవతరణ మొంద 
నఖిలకకుబంతరాళమ్ము లాక్రమించి 
వీచె మలయమారుత మొండు వెల్లె నొక్క 
దివ్యదీధితి (శ్రుతినిండె దేవగీతి. 


జన్మజన్మాల పుణ్యసంచయము పండి 
సురవరానుగ్రహోజ్వలస్ఫూర్తి నొంది 
తెలుగు వీరప్రతాపనిస్తులయశంపు 
విజయదుందుభి గోల్మొండవీధి మొరసె. 


అతడొకరైతు నింట తెలుగమ్మ తపమ్ముల పంటయె మహో 
న్నతమతి నుద్భవించి, నుడి నాతిని గాంచి వరించి, యాంధ్రసం 
స్మృతమహితాంగ్లపారసికజిహ్వల నాల్లిట నుంచి, మోహన 
శ్రుతుల రచించి పాడిన యశోధను డైన విరించి నాజనెన్‌. 


అతడు ప్రతాపుడే యొకని యయ్యకు జంకెడివాడు గా డదే 
కృతిని సమీక్ష జెసిన నొకేపరి యందలి మంచిచెడ్డ క 


120 ఆహ్వానము 


చ్చితముగ చెంపపెట్టువలె జెప్పును తప్పుల గప్పుచు న్ముఖ 
స్తుతుల నొనర్చ డాత డల సోముని భీముని రాము నైననున్‌. 


అతడు కవీంద్రమౌళి కథకాగ్రసరుండు సమస్తశాస్తసం 
యుతుడును సద్విమర్శకుడు నుత్తమనాటకకర్త తెన్లు సం 
స్మృతికి చరిత్రకారుడు ప్రసిద్ధవిపళ్చితు డింతకు న్సర 
స్వతి నటియించె వాని తలవాకిట నిల్చి విరాట్స్వరూపతన్‌. 


ప్రాచేతసుని వేదపాథోధి నుదయించు 
రామాయణవిశేష రత్న మొండు 

స్వర్గంగ ని మృ్మహీస్థలికి దెచ్చె ననంగ 
సాంఘికచరితప్రసక్తి రెండు 

చెవులపండు వొనర్చు చవుల నుత్సాదించు 
మన పండుగలలోని ఘనత మూడు 

అందని మ్రానిపం డ్లవని రాల్చి ననంగ 
ధర్మ పోలిల కథలవి నాల్లు 


రుచిర హంవీరసంభవరచన యెదు 
ఉచ్చలవిషాద నాటకాభ్యుదయ మారు 
ఎన్ని యని చెప్పవలె పల్ము వన్నెలాడి 
వివిధభూషల మంజూష వీరి భాష 


జయజయ ప్రతాపరెడ్డీ 

వ్యయమెరుగని వాణి కొంగుబంగరు కడ్డీ 
జయ తెలుగువేల్పుగిడ్డీ 

నయగుణ నతిగొనుము నీబుణమునకు వడ్డీ. 


IIE 


శ్రీ వానమామలై వరదాచార్యులు 121 


